VALLABHABHYUDAYAMU 


RODANDARAMA RAVE 





UNIVERSITY OF MADRAS 


Madras University Telugu Series No. 8 
A ల 


VALLABHABHYUDAYAMU 


BY 


KODANDARAMA KAVI 


EDITED BY 
K. RAMAKRISHNAIYA, MA, 
ఏ. LAKSHMIPATHI SASTRY 





UNIVERSITY OF MADRAS 


1940 
Price Rs. 1-8-0 


మ[దాసు విశ్వవిద్యాల యాం[ధగంథమాల._. నెం. రీ 


ఎల్ల భాభ్యు దయ ము 


భట్టవెనుమర్తి కోదండరానుకవి 


విర చితము 


సంపాదకులు 
కోరాడ రామకృప్ల య్య DA స 
శ్‌ 
(శ్రీపాద లవీగపతిశా స్రీ 
తెలుంగు శాఖ 
_పాచ్య పరిశోధన సంస్థ 
వృదాసు విశ్వవిద్యాలయము 


రావు బ్రదర్సు (రిజిస్టరు వారివలన, 
మ్మచదాసు 
శక్తి సెస్‌ లిమికుడ్‌ ., (శాంతి (యైస్సున), ము[దితము, 
1940 వెల రు, 1-8-0 


INTRODUCTION 


“Vallabhabhyudaya”, otherwise called « Srikakula- 
mahathmyam” by Kodandaramakavi of Bhatlapenumarti 
village in the Kistna District is a work in five 
asvasas, dealing with the greatness and importance of Srnka- 
kula on the banks of the Kistna. It was the first capital city of 
tbe Andhras and the seat of their God * Andhra Vallabha” wor- 
shipped there by the Andhras and their kings from times 
immemorial down to the times of Krishna Devaraya—the poet 
Emperor of the Vijianagara Kingdom. Itis this God Andhra 
Vallabha of Srikakula that making himself known to Krishna, 
Devaraya of Vijjanagar in ఓ dream as the Telugu Raya, 
addressed the emperor as Kannada Raya and encouraged him 
to write the story of His (God’s) marriage with Goda Devi other- 
wise called Amuktamalyada, in the Telugu Language, since he 
considered this language to be the best of all vernaculars in the 
country. This work by Kodandaramakavi seems to be the 
only work in Telugu that attempted to record in a lterary form 
the old traditions connected with the advent of the Andhras in 
this country and the commemoration of their coming into power 
in these parts by deification of their first king Andhra Vishnu 
asthe God Hari. The King Andhra Vallabha is said to have 
ruled irom Srikakula his first capital after overcoming his foe 
the Daitya Nisumbha, probably జ powerful leader of the aborigi- 
nal (Naga) tribes inhabiting this part of the Dandakaranya. 
Round the simple story of the Andhra settlement in Dandaka- 
ranya and their rise into power under the leadership of Andhra 
Vishnu, there grew up a lot of mystery and legend almost chok- 
ing down the original historical truth. If from this overgrowth 
of centuries, we weed out the legendary matter we may 
get a glimpse of some facts connected with the early history of 
Andhras. 


This work has already been acquired by Colonel Macken- 
216 more than a century ago and included in his memorable 


2 


collections. Soon after it was noticed by Prof. W. W. 
Wilson in his descriptive catalogue of the Oriental Manuscripts 
of Colonel Mackenzie as No. 26, Srikakula Mahatmya, under 
the ‘head Puranic and legendary literature in’ Telugu. After 
giving a brief account of the legends connected with Srikakula 
and its greatness, Professor Wilson observes: ‘‘the form of 
Vishnu now worshipped at Srikakula is the Andhra Madhusu- 
dana, a celebrated king of ancient Telingana or Andhra Raya, 
the king being identified with the deity Madhusudana.’” Tt 
may be noted here that Andhra Kaumudi: (a work on Telugu 
Grammar) refers to an old tradition that Hari having been born 
in the Kakula as the son of the king Suchandrz (at the begin- 
ving of Kaliyuga) killed the demon Nisumbha and came to be 
worshipped by the world as “ Andhra Nadha.” Brahmanda 
Purana also, it 18 sald, records the same tradition though ina 
different manner while attempting to explain the significance of 
the name Trilinga as applied to this country. According to this, 
Andhra Vishnu ruled over this country with a big fort around 
it with Srisailas, Bhimakalésa, and Mabhendragir as its three 
limits, at whose gates Mahesa, the God Siva, kept watch with 
Trisula in his hand. This Andhra Vishnu fought with Nisum- 
bha a great Rakshasa for thirteen yugas and having killed him 
in the end, lived in that country on the banks of the Godavary 
along with the Sages being worshipped by the three worlds, 


A close study of this work of Kodandaramakavi seems 
to corroborate the tradition that it was the first king of 
the Andhras who established sovereignty and ruled over this 
part of the country some centuries before the Christian era, 
that was later deified and worshipped as the Andhra Vishnu, 
Andhra Nayaka or Andhra Vallabha.. 


After narrating a story attempting to justify the name 
given to the place, viz , Srikakula, whose significance will be 
considered later, the poet adverts to the narration of an incident 
said to have happened a thousand years after Andhra Vishnu 
began to be worshipped as a God at Srikakula. At that tirne the 
emperor Sumati of the“ Hariti ” or“ Ahahpati ” family, the ruler 


తి 


of the vast Indian empire and of world wide fame, started with 
a large army on a campaign of conquest, came to Andhradesa 
and with great pleasure paid a visit to Srikakula the seat of 
Vishnu. After being duly honoured by the sages then residing 
at the place, he was much pleased with them and wanted to do 
some good to them in return as a token of his friendliness towards 
them, and asked them * What can Ido for you inthis forest 
land?” The sages showed him the Lord Vishnu and requested 
him to raise for the Lord a temple with all the necessary 
gopuras and mandapas etc. and to make provision for the daily, 
monthly and annual celebrations of the God, 80 that 16 may 
shine as an ornament of his kingdom. Having heard the 
request of the sages the King Sumati paid his respects to the 
deity and exclaimed that the God there, was the very Lord of 
his own family, and that the Vishnu residing there was none 
else than the illustrious “ Andhranadha” the first Lord of 
Andhras. The sages were very happy to learn such ga thing 
from him and told him the old story how Brahma made tapas 
and made Kakuladhipa reside there. Then the king made his 
offering to the God and called himself ఈ Andhra Nayaka Dasa”, 
the servant of the Andhra Nayaka. This is how, 1t seems that 
the God Kakuladhipa came to be known henceforward ఇక 
“Andhra Nadha”. The king Sumati stayed there for a time 
to fulfil his promise to the sages, called for the best architects, 
sculptors and other workmen and got & grand temple built with 
all the necessary accompaniments, and gardens laid. Then 
when the summer season came he was very sorry to find the 
river Sahyaja (Kistna) getting dry, and water nok being avail- 
able for the worship of the God. He got a big tank constructed 
but was not satisfied with the water as it was unfit to be used 
for the worship of the Lord. Then the Lord himself came to 
the rescue of the king and sent his Chakra which broke the 
earth instantaneously and brought the water from Rasatala. 
That is how the tank got the name of * Ohakra theertha” . 
After making all other provisions for the worship of the Lord 
he brought a number of families of Brahmins learned in Vaish- 
nava cult and got them settled there. Then having worshipped 


శ 


the God the king Sumati is said to have returned with all his 
armies to his capital city ‘ Vzsala Nagara’, in great pomp. 
The descendants of this King also worshipped the Lord on 
the banks of the Kistna and thus prospered. 


Though it is not possible to identify the king Sumati of 
our story with any personage 50 far known to history, conside- 
rable significance has to be attached at least to some of the 
points connected with the king of this story. He is described 
జక ruling over the whole of Bharata Varsha and as belonging 
to Hantikula which may be read as the Haritikula according to 
one Ms, and ‘ahahpatikula ’* solar family according to the other. 
He knows the Andhra country and was much interested in 
seeing it and visiting the God at Srikakula, whom he identified 
as the God of his own family and called himself * Andhra 
nayaka dasa.” These points may be taken to indicate that this 
Sumati was a king of the Andhra Bhritya dynasty and of the 
Hartikula branch, and was als0 the monarch of at least a large 
part of Bharata Varsha, with Visalanagara as his capitil. The 
second reading ahahpatikula does not seem to fit in, as the 
Andhras are not knowu to have belonged to the solar family. 


Among the early kings of the Andhra dynasty we do not 
hear of any belonging to the Haritikula or Harita branch, 
But an inscription found at Malavelli of the Shimoga District, 
on a pillar in front of the Kaleswara temple makes mention of & 
Satakarni who is said to be a * Hariti-putto,’ son of Haritil, and 
at the same time he is called * Vinhu Kadda Chutu Kulanande "” 
and he was ruling southern Kuntala with Vaijayanti1 (Banavasi) 
as his capital under the suzerainty of the Andhra monarchs. 
Thus we learn from the inscription that among the Satalkarni 
or Andhra kings there were some who were sons of Haritl or 
who belong to Hariti family and our Sumati may be one of those 
of the Hariti family who were ruling as governors of the Malva 
country with Visalanagara as their capital since Ujjaini of Malva 
is otherwise known as Visalanagara. Whether the Sumati of 
ot story had his capital at ‘ Visalanagara’ in Magadha or in 


ర్‌ 


Malva he must have lived sometime before the end of the 2nd 
century A.D., t.e., before the fall of the Andhra Empire. 


When Sumati visited Sri-kakula it appears that it was 
not in a very flourishing condition. It was the seat of 506 
sages and the god was without a temple. Though this was the 
first capital city of the Andhras where Andhra Vishnu the son 
of Suchandra~according to the tradition recorded in the 
Andhra Kaumudi—-is sald to have established his kingdom, it 
must have fallen into decay since the Dhanyakataka has come 
into prominence as a great Buddhist centre and also as the 
capital. We learn from the account given by Magesthenese 
that even by the 3rd century B.C. when Chandragupta Maurya 
was ruling over the empire, Andhras were very powerful and 
were said to be second in power to the emperor, and to have 
possessed 1,00,000 infantry, 20,000 cavalry and 1,000 elephants, 
etc. So this Srikakula could nos have been the capital of such 
a powerful state about tbe 8rd century B.C. We have there- 
fore to presume that the original capital of Srikakula of 
Andhra Vishnu had been washed* away by the river, and that 
the capital already transferred to some other neighbouring 
place, most probably to Dhanyakataka, which even by that 
time must have been iu a very flourishing condition, since its 
neighbouring place Amaravati seems to have already become 
the seat of a magnificentt Buddhist Stupa, bearing sculptures 
and inscriptions in old Maurya character of about 200 years 
before the Christian era. 


డద ల ద దడాల దాలు బల బుద టంత 

* The site of ihe ancient town (N. lat, 20, 28 ఈ. Long. 85, 55) has been washed 
away by the river. (Rea, Proc, Govt, of Madras, Publication No. 428, dated June 18, 
1892). (Foot note on p. 195 Early History of India by Vincent A. Smith). 





+ The date of the early Andhra kings whose inscriptions are found at Amaravatl 
through whose influence the outer rail 18 said to have been erected may bé fixed to 
about the middle of the and century A.D, The Stupa itself 18 much older ag 18 
ehown both by the sculptures and the inscriptions—~especislly one in the Maurya 
character recording the gift of a pillar by the General Munda Kuntala. This inacrip= 
tion (No. 4) was 8 fragment in letters of the Mauryan type. This shows that though 
in the second century vast additions if not almost an éntire reconstruction was effected, 
the great 092192 dates originally from perbaps 200 B.C. (Burgess; Stupag of Amara 
vat: and Jaggayya Petae),” 


6 


It is perhaps foreseeing such a contingency as this that 
the Lord Vishnu, it is said, when requested by Brahma to stay 
there, told him that he would stay there according to his 
request, for a thousand years, buts, when with the advent of 
the Kali age, the Brahmins become corrupt and loose in their 
customs, he would go away to his original seat on the banks of 
the Ganges. 


In the second Aswasa in an answer toa question by 
the sages, Suta informs them that Vishnu became invisible at 
the ond of the Kali age, along with his temple and Prakara, 
the compound wall and lived im a cavity of the earth, thus 
accepting a temporary residence in Nagaloka. He would thus 
stay in the cavity of the earth being worshipped there by 
Varuna and Naga chiefs till the advent of Kritayuga. When 
the Lord left the place of Kakula, the tank Chakratheertha 
also became dry. Seeing this the river Kistna took Chakra- 
theertha into her bosom. 


Thisanswer of Suta to sages clearly shows that the city of 
Kakula along with the temple, prakaras and the tank has fallen 
into the bed ofthe river Kistna, washed away by the innun- 
dations of the river. ఏం naturally the God Andhra Vallabha had. 
to disappear and go back to his original seat at Ahbichatrapura 
on the banks of the Ganges. Whatever be the original name 
of this place, there is a tradition that this city owed its name 
{0 జ Buddhist brahmin controversy that was once held there 
in which Brahmanism prevailed over Buddhism. A king by 
name Mahamati was on a visit to the place to worship Lord 
Qrivallabha. In his presence there was held a big controversy 
between the upholders of the rival faiths of Buddhism and 
Brahmanism. The king placed a snake in a pot, and covered 
it up without their knowledge. Both the parties were asked to 
say what exactly it contained and that was made the test of the 
greatness of their rival faiths. The Buddhists answered that 
the pot contained nothing but a snake. But the Brahmins said 
that even if it should contain a snake, 1b would turn into 2 
white umbrella, When the king opened the cover of the pot 


1 


before them lol there was a white umbrella in it. The king 
was much pleased and worshipped the Brahmins, the Buddhists 
having had to part from the country. From that time onwards 
the seat of Srivallabha got the name of Abhichatrapura. 


Another story indicative of the predomivance or the 
triumph of Brahbminism over Buddhism, and the proficiency of 
the Brahmins of those days in ‘ Abhicarika’ or magic cult, as 
inculcated in Atharva Veda, is also narrated. It is significant 
that it was about this time that the God Srivallabha wanted 
to go back to Srikakula. Sudakshina, otherwise called Muk- 
kantiswara, who was born by the grace of Sankara was the 
king of Dharaniwvarana nagara whichis no other than ‘Dhara- 
nikota’ on the banks of Kistna. He was a devotee of Sankara 
and having pleased Him by tapas, obtained a pair of magic 
sandals Encouraged by Narada he went to Ahichatrapura to 
worship the Lord Srivallabha. While he was bathing in the 
Ganges, his sandals were stolen away, but the Brahmins 01 
Ahichatrapura, by their magical powers got the sandals restored 
to him. Being pleased he invited them to his country and 
offered grants of land. Accordingly when there was a famine 
in North India six thousand families of Brahmins migrated to 
the banks of Kistna, and were provided with lands and agra- 
haras by the king Mukkantiswara. These were known after- 


wards as ‘Grvela’ Brahmins, who formed into a sect of Telugu 
Brahmins by themselves. This Mukkantijanapati seems to be 
no other than the ‘ Trilochana pallava” who about the begin- 
ning of the sixth century A.D. ruled over the Telugu country 
with ‘* Dharanikota’ as his capital. Some of the Agraharas 
granted by him were renewed by some later kings hike Vikrama- 
ditya 1 of 660 A D., and by Kotakéta raja of the 1200 century 
A.D. Palkuriki Somana in his Basavapurana mentions about 
the encounter of this Mukkanti with the Chola king Karikala 
who is said to have deprived him of his third eye. Thus this 
Mukkantiswara who was a staunch saivite, endeavoured to revive 
Brahmanic religion in this country by establishing exten- 
sive Brahminie settlements and by rooting out Buddhist and 
Jaina faiths from the country. In this manner he seems to have 


8 


paved the way for the return of the God Andhra Vallabha to 
Srikakula. 

But it is not until six or seven conturies later that the 
God chose to get himself reinstalled in his seat at Srikakula. 
Tre credit of having done this fell to the lot of one Anantapala, 
minister and commander-in-chief of Narasimhavarman son of 
Anangapala the king of Orissa, Narasimhavarman has sent 
Anantapala on a mission to conquer southern country and sub- 
dus the kingdom of Kanchi. The latter started with a large 
crmy to the south and visited many holy places on the way. 
After visiting Srkurma, Simhachala, he had his bath in the 
river Godavary, and after crossing 1t came to Srikakula on the 
barks of the Kistna. Here he met his parents who left him 
long ago in the Orissa country on their way to Kasi, while he 
wes vet ౧ child. He heard from them the greatness of the God 
of Srikaxula, and wanted to reinstall him in his place, but the 
idol could not be found, He fasts and the God appears in a 
dieam andl mforms him that He is the Lord of Ahichatrapura, 
that he desires to reside in Kakula and that he would find him 
ina p:t of the Karavellka plant in the backyard of the house of 
a Bra్బmin named Vamana Sarma in Sunkarapura on the banks 
of the river Branmakundin. The commander was much pleased, 
sent his purohit, got theidol of the Lord and with great pomp 
and splendour had him reinstalled in the temple of Kakula 
according to the rites of Vikhanasa cult. Thus Andhra Vishnu 
came back and took his seat at Srikakula fulfilling his promise 
made to Brahma. 

From the tradition recorded in this work we 
learn that the place ‘Srikakula’ derived its name from thea 
incident of Brahma performing tapas on the banks of the river 
Kistna at the bidding of Vishnu himself. When he came to 
this place and saw the river Kistna flowing through the thick 
forest of Dandaka, it seems he was 80 much astonished at the 
beauty and grandeur of the place, that he assumed many forms 
to see and enjoy the bsauty of the scene. Gods from heaven 
paid a visit to him there at the same time, and requested him 
to name the place as ‘ Kakula’, since he, the Brahma, became 


gy 


perturbed or assumed many a form at that place (Ka + akula). 
The derivation offered and the story in justification of that 
Sanskritic derivation of the word, seem to be clearly the result 
of later puranic or legendry development. For, the name of 
the place as referred to in some of the inscriptions of the 12th 
and 18th centuries and in ‘ Kridabhirama’ a kind of dramatic 
composition of the 15th century, appears as “* Kakolanu ’ (Kako- 
lani-tirunallu) which seems to indicate that the place got its 
name from a big tank nearby in that great forest of Dandaka- 
Kar-(kadu=Forest)+ Kolanu (=a tank)=Karkolanu 7Ka- 
kolanu. The Chakratirtha referred to in the story as having 
been brought into existence by the Chakra of God Vishnu, is 
perhaps a tank that has already been there, later sanctified by 
being connected with the story of Vishnu’s advent to that place. 
Kulam is the earlier Dravidian form of the Telugu word ‘Kolanu’ 
(cf. Tam.Kan.kulam =tank) and this form seems to have been 
preserved in the word ‘ Kakulams a form more amenable than 
the other to the Sanskrit derivation offered. This, no doubt, 
may be considered as an apt illustration of the remark made by 
Kumarnlabbatta, the Mimamsa Scholar of the 7th century A.D. 
in his work ‘Tantravartika’, as to how foreign words—and 
indigenous Dravidian words also among them— are construed by 
Sanskrit scholars to be of Sanskritic origin, and plausible 
derivations from Sanskrit roots and words which fit in with 
their meanings are offered to them. Even the names of some of 
the rivers of the country like the Kistna (perhaps Originally 
Mysoliyar—black-river, the Godavary (perhaps—goda—(yv.) 
éru (Lar= river), the Kaverr—(Kavu—red, 6ri=éruZ aru= river) 
600. seem to have been considered as Sanskrit forms and later 
construed as such. Whether it was the big tank cons- 
tructed by the king Sumati or some other earlier one that has 
been washed away by the river, that gave the name to the place, 
the inscriptional as well as the hterary ovidence regarding the 
form of the word, from 12th century onwards goes to show that 
the place got its name irom a great tank nearby. 


The tradition regarding the migrations of the Lord 
Andhra Vallabha from the original seat at Ahichatrapura on 


10 


the banks of the Ganges to Kakula on the banks of the river 
Kistna, and back again, might perhaps indicate some remeni- 
sences of the migrations of the Andhras themselves who were his 
devotees. From the account givenin Aitareya Brahmana the 
Aundnras appear to be a mixed tribe that migrated from the 
Gangetic plain to the South of the Vindhyas, having been 
ostricised from society by the more orthodox section of the 
Aryans. Having crossed the Vindhyas this adventurous tribe 
inoved further South and formed settlements in the fertile 
valleys of the Godavary and Kistna, and later on having subdued 
some of the Naga rulers of the country, seem to have 
carved out a kingdom on the banks of the river Kistna, which 
in course 01 time extended its dominion and became కం powerful 
as to establish an empire with Magadha as its capital. Ahi- 
chatrapura on the (Ganges which according to the tradi- 
tion recorded in this work is the origmal seat of Andhra 
Vishnu, 13 yery near Magadha. Hence it may perhaps be said 
that the God preferred to go to his original seat when his 
devotees came into power in that country. But the legend 
attributes his 801082 back to Ahichatrapura to the advent of 
Kaliyuga with all the evils attached to it according to the 
Puaranic writers, which perhaps indicates the predominance of 
the rival faith of Buddhism in the Telugu country over the 
Brahmanic religion. During the period of the rule of Andhra 
Dbynasty, Buddhism was really holding sway over the Telugu 
country,as is evidenced by the Buddhist Bramains discovered af 
Amaravati, Dharanikota and other places on the banks of 
Kistna and generally traced to that period. Later when Andhra 
Vishnu who first established the kingdom came to be identified 
with God Vishnu, the votaries of the Brahmanic religion seem 
to have interpreted the colapsing of the temple and the tank 
in the river bed as the God himself going away from Srikakula 
owing to the corruption that prevailed during the ౨641136516 
period. ‘Then the narration of the story of Mukkantiswara=—g 
staunch saivite king, who encouraged the Brahmainic faith in 
thisland by making large grants of land t0 thousands of Brabh- 


min immigrants from the banks of the Ganges, seems to 


11 


pave the way for the return of the God of Ahichatrapura, from 
the banks of the Ganges to his old seat on the banks of ths 
Kistna. But it is not until after the lapse of some more centu- 
ries, (t.e., perhaps until Buddhism has been completely banished 
from the country) that, as the story says, the God got himself 
reinstalled in his place at Srikakula, through thé services of 
Anantapala the commander of the king of Kalinga. Thus though 
the kings of the Andhra Dynasty who ruled an empire, were 
heard of no more in the literature of the language of the coun- 
try, at least their presiding deity, the Andhra Vishnu of Srikakula 
who later called himself Telugu Vallabha, has ever been in the 
memory of Andhras and worshipped by later emperors, poets, and 
devotees, 


The author mentions in the colophon at the end of each 
Aswasa that this story of Srikakula Mahatmya forms part of 
the Uttarakhanda of Brahmandapurana. A small work in 
Sanskrit recently discovered claims that itisa part of the 
Narada Sambita of the Brahmandapurana. But in the copies 
of the Brahmandapurana available to us, this portion is not to 
be found. 'The poet Kodandarama Kavi mentions in the intro- 
ductory partion of his work that Lord Sree Ranganadha came 
to him in the form of a Brahmin and gave him a copy of the 
work in Sanskrit which was in a disordered condition and 
requested him to put it in proper order in Telugu. But this 
15 after all in a dream, and the Sanskrit work of that name now 
available to us varies in many respects from the Telugu work of 
Kodandarama Kavi. 


As in most of the Puranas the story is narrated by Suta 
to the congregation of the sages in Naimisaranya at the great 
sacrifice performed there. Narada was introduced, who in- 
formed the sages that he was coming from Srikakula where he 
went to witness the great festival of the Lord Andhra Vishnu. 
The sages ask him to speak about the greatness of the place, 
but he throws the burden on Suta and departs. The Sanskrit 
version now available makes Narada narrate the story of Srika- 
kula Mahatmya and since there are more points of difference 
than agreement between the two we can be sure that our poet 


12 


had not followed this version in Sanskrit when he composed his 
work in Telugu. 


This work is written in a simple narrative style and 
though 16 contains many Prabandha characteristics, elaborate 
descriptions are generally avoided and lively interest is kept up 
throughout the narration. The author himself says that he 
has undertaken the work even without a proper study of Sid- 
dhanta Kaumudi. But that did not stand in his way, since he 
was proficient in his knowledge of lakshya and lakshana 01 
the Telugu language in which he proposed to write his poem by 
the grace of Lord Andhra Vallabha. He belongs to Haritasa- 
gotra and is the son of Gopala Sachiva. As he himself, unlike 
many other Telugu poets, refrained from giving any more parti- 
culars about his family and relationship considering it to be 2 
mere waste of breath, we know nothing more about them. He 
mentioned ‘Srimat Tirumala Tatacharya’ as his guru. But 
we are not sure that he is the same as the one coupled with the 
name of Tenali Ramakrishna Kavi of the 1700 century A.D. 
‘here 15 no other clue to fix his date. 


Thus though Srikakulam and its presiding deity are s0 
closely connected with the early history of the Andhras, they do 
not seem to have paid sufficient attention to them. The great 
and invaluable monuments of their art and culture that lay im- 
beded in the old ౬646015910 stupas at Amaravati, Jaggayyapeta, 
Nagarjunakonda and other neighbouring places on the banks of 
Kistna were unearthed only very recently. In fact even Telugu 
Literature contains very fewreferences to the Lord Andhra Vishnu 
of Srikakula. Anantamatya mentions in his Bhojarajeeya that 
his father Mummadi Tikka was a devotee of Andhra Vallabha the 
Lord of Srikakula. The nezt reference is that in ‘Kridabhirama’ 
where one or two incidents connected with the story of Andhra 
Yallabha were referred to, in connection with a reference to the 
festival of the Lord. It is really the Emperor Krishnadeva- 
raya that revived after a long time the imperial greatness of 
Andhras and of their presiding deity of Srikakula. We find 
only two more Satakas in Telugu Literature conngcted with 


13 


this Lord of Andhras viz» Andhra ndyaka sataka ’ by Kasula- 
pati Purushothama Kavi and Sriharz Sataka by an unknown 
author. 


This work has been edited with the help of two manus- 
cripts one available in the Government Oriental Manuscript 
Library of Madras, and another secured for me from the neigh- 
bourhood of Srikakula by Vidvan Sringaram Ayyamacharyulu 
Garu a native of Srikakulam. The latter has supplied many 
readings and portions lost in the other manuscript. My thanks 
are due to him for the help rendered in securing this manuscript. 


I hope that this work of Kodandarama Kavi will be a 
welcome addition to the Literature of the Andhras, since it 
happens to be the only work that records in a literary form some 
of the oldest traditions connected with these people and their 
God on the banks of 610 river Kistna. 


University Buildings 
Madras. 
1—10—1940. 


పీఠిక 

(క్రవల్తభుని - వఏ్‌ముని - అభ్యుదయము ఇందూవ ర్సింపం బడుట 
వేత (శ్రువల్ల ఛాభ్యుదయ మనియు సంగ హూముగా వల్ల ఛాభ్యుదయ 
మనియు నీ [గంథమునకుంబేరు. ఆం(ధవిమ్షునకు ఆంధవల్ల భుం 
డనియుం గవి చవాజెను. దీనికి కాకుళ తమ్మేతమావహాత్ళు వ్రమను 
నామాంతరమును కవియి తెలిపియున్నా (డు. కాకుళ వేత నాయి 
కునకు గాకు లేళ్వరుం డనియు ఆం(భనాయకుండనియు ఆంధ 
వల భుండనియు. శిట్లు గలవు. ఇది గద్య పద్యాత్మక చంవూ (పబం 
థము. ఇడి రచించిన కపిశ్షరు(డు భట్టుచెనుము రి కోదండ 
రాముకి. వినిది హారితసగోతోము. ఈతండు గోపాల సచివతనూ 
భవుండు, (శ్రీవ _తిరుముల తా తా-చార్యుల శిమ్య్వండు, విహ్లుభ శకి గల 
వాండు. సచివ పుతుండును తాళాచార్యులవారి శిమ్యుండును 
వనుట వే వైెహ్లవవుత మవలంబించిన నియో/సలశాఖచా(డని 
యు దోంచుచున్నది. ఈ అనా్వ్రసాంత గద్యము లం దిటున్న్నది వాతల 

“ ఇది (శ్రీను తిరుమల తాలెశురు గురు-చరకాబ్దయం౫ శ సమాశరయణ 
దురితలతాలవి[త వారితసగో(ల పవిఠ భట్లెపెనుదు ర్రికులోద్భవ  నోపాలసఛచివ 
తనూభవ విద్వజ్ఞనవినుతాఖ్‌ రామ కోదండరామ (పణీతంబై న (బహ్మోండో త్తర 
ఖండంబున (శ్రీవల్లఛభాభ్య్యదయం బను కాకుళ తెత్ళిమావాత్మ చ్రంబునందు ” 

కనులు తవు (గ్రంధములలో. దవు వంశాదికమును వర్ణించు 
సందర్భమును బట్టి యా కవి కాలమును కవి వంళవిేేవములను 
(గ్రహించుట సంప్రదాయ సిద్ధము. మన కవి తనవంశము మొడలగు 
వాసిని వర్ణ ంపకుండుట య్‌ కాక్క “తనుబంధ సంబంభధాన్వయ కరం 
కురాభి వర్ణ నెసేయుట వృథానులాపంిబని మనంబున నిశ్చ 
యిం చెను. 

నా నేర్చిన విధంబున (కృతి రచియింప నుద్యుక్తుండ-నె, 
కై. తొెలిజన్మ 'సంపదాంయయము 

"అలమి వితర్శిం-దిచూడ నెయ్య య్య్టవికెరా 


వల్లభాభ్యుదయము 


తెలియను షఇంకముందజరా6 
గల తత్తత్‌ సంప్రదాయ కథ యెయ్యెదియో. 

వ. ఆని వితర్కించి చూడయి9)కృతి నస్మవీయ కనుబంధ 'సంబంధాన్వయపర౦పరాళ్ళి వర్గన సేయుట 
వృథానులాపం బని మనంబున నిశ్చయించి యంచికంబగు ఛగవద్దుణానుభవంబు చేయ నిఖిల 
కల్మహాపహారంబును నతిపావనంబు వగు నని తలంచి తన్మాహిత్మ్యం బభివర్ణించెద ” 

అని చెప్పినాడు ఈతండు గావించిన కవిస్తుతిలో వాల్ఫీకిని భక్తుల 
గణములోంజేర్చి తలంచెను. “ ఆదిము వామలూరుతనయాగిణి 


నోర లు నం. బకాశరుకా ణా ఇకా సాత్యవజేయు; భీష్ము, కాళిదాస; 
వూఫఘ, భారప్‌్‌ దండి సౌమిల్ల మయూర గోరులను సరించి 
పాోకృత నత్క-వీందు"ల,..... నుతించి సూరిజనుల౯ా సేవించి 


ఛావించెదన్‌ ఆని యనెనుగాని ఆంధ*'కెవులపళ్ల నె త్తనేలేదు. 
ఒక పద్యమున ష్‌ బువ్‌.వర్యుల బుకాతన కవి సార్వఖభా 
ముల బుధకుకరంబుల సన్నుతించి యాధునిక కపిందులం 
బాగడి” ఆని చెప్పుటచే నడుమ నాంధ"కవి స్తుతి చేసిన పద్యముండి 
యుండునా యది యొక యూహా పొడముట కవకాశము గలడు 
గాని నామములు పిత్యేకము చెప్పక మొ త్తముమోందం గప్‌ం్యదుల 
నుతియించి యని వెప్పుటయు. గొందఆఅ సంపీదాయమునం గలదు. 
ఈతండు (శీమ తిరువుల ఆతొాచార్యుల వ్‌ష్యుం డగుట చేయం 
బదునాఆఅవ శతాబ్ది చివరభాగమున నున్నవాం డనవచ్చును. కాని 
యూీతసని గురువు పదునాఆఅవ శతాబ్దిలో నున్న తాతాచార్యులే 
యనుట కాధారము గనంబడుం 
(గంథాంతమునం గల యో కింది పద్యములో వికమ సంవ 
త్సర కా ర్తికసూర్ణి మనా(డు కవి (గంధము పూర్తిచేసినట్టున్నది. 
అందు వారాదులపేళ్లు లేక పోవుటచేత నేవ్మికమ సంవత్సరమో 
నిర్ణ యింప నవకాశము లేదు. 
“ విశ్రమాఖాసబ్ద కా _ర్రీకవిళద పష ఫూర్షమాసికి వల్లభాభ్యుదయమెల్లం, 
బూ _ర్తిగావించె భట్ల ెన్మి వంళ రత్న మిోభుని కోదండ రామ సుకవి.” 
ఈకవి యితర(పబంధక ర్రలవలెచే ఇష్టదేవతాస్తుతి చేసెను. 
అందు మొట్టమొదట ty కాకుళ నాథుని స్తుతియించు 


తిక శ్రీ 


ee 


కుడు. cy మతాకుళనాథు మాథను విరించి పార్లనాధీను 
సుతాామూశొట్రపమ మేచకాంగు ..... జగద్యల్లభసాషమి౯ సద్దుణు 
నాశయించెద. నభీహ్షపా పికి న్నిఘతో౯ా అని వర్ణించెను. ఇందు 
విష్టునిగాం గాకు లేనుని వర్థి ంచుటయే “కాక కూ సూచ్యార్థ సూచన 
జేయుచు బృవ్మాపార్షనమున కధీనుండనుట చేత బృవ్మాపార్థ 
నా (పకారము “కాకుళమున మహో విష్ణువు” నివసించెనన్న గాథను 
సూచించెను. రెండవ  పడ్యమున వేంకటాచల  నికేతనుని 
నుతించెను. హయగీ)వ స్తవము క్రంద రలథ్నీ వివ్వా క్చేనస్మర 
౯ము శరకోపయగిభజనము నాధముది పుండరికాతు రావు 
మిక్ఫ్ళుల సర ౯ము నొనర్చి యామున పరాంకుశ 'రామానుజూర్యు 
లను జేవు నుడివి సర్వగురువుల నుతియించి పరము దేశిక వరుల 
సపర్వ్య చేసి యాచార్య వరులను నిత్య సూరులను మనమున సేవించి 
వాల్మీకి నారద పరాశర సాత్యవతేయ భీమ్మ పహ్హాదాంబరీవు 
శుక కనక సుండద్‌క చాల్భ్య వసిష్ట లకు _మొకేరాను. ఇది 
యంతయు మనకవి 'వెప్పవమకా భినివేశమును దెల్పును. 

ఈక వి కుకవ్రలను దస్కు-రులనుగా నీ కి)౦దిరితిని వర్శిం చెను. 
“ ధనికుల గవాబాటిక ౪ దొస్మ_ుం డర్థ మపన్న్నావించు చా 
శాన బుథపుంగవ (ప్రకృత పుస్తక కబ్బవి కేవ. సంగతుల 
మనమున “నింతయుం బడసి మాలిన యా కుక వి్యప్రణీతనూ 
తసకృతి సత్సఖ్యా(ప్రకటితీం బయినక భువి న్నాదరింతు జీ.” 

ఈక వి సంసంవ్రతాం భధ భఛభాపులయ గవితాలతతో ననువుగా 
ననయిక గలుగునట్లు రచింపయగ౫లవాంయడే. అయినను ఆతనికాల 
మున గెౌముది ముదల వ్యాకరణ గ్రంథములు చదివి తత్పం 
సాం-రముతో నాం[ధకవితప్పము చెప్పుట విద్వతూవులలోం నాచార 
వెంయుండీి యుండును. ఊతం డట్టు నసంస్కాత వ్యాకరణములలో 
మూల్మగంథమగప కౌముది మైనను చదువే చక్యగాం గవిత్వము 
షెక్చు సమర్దుండయ్యను. ఎంత సమద్గుండై నను సవుకాలమునారు 
జానిని మెచ్చక కౌముసమైనను జదవకీ కవిత్వము చెప్పినాండసి 


వల ఛభాభ్యోదయము 


యాతేపించియుందురు. దాని పరిహారమునకును దనకవితా నైపుణ్య 
(పక టనమునకును గాబోంలు గవి యీ రీతిగా, చెప్పియుండెను. 


“ఈ. శౌాముదిరైననుం జదువకక్‌ రచీయించ నటంచుం జి త్తముల్‌ 
1 కోములముల * శబ్దచయగుంభన లీణ లక్మి ఖరిజ 
(చేమం దలిర్బ్చంజే-సెద గరివ్హుబు ధారా ణులార ! వల్లభ 
స్వామి వరప్రసాద క్‌భవం వీదె సత్క్బృతిగా6 దలంపు(డీ. 1) 


కాముదిమయైనను జదువకే [గంధము రచియించె నని వూ మససు 
లలోం బేలికగా. జూడనేల. నేనుచేయు శబచయరచన లతకు లక్షుణ 
వె ఖరి ననుసరించియుండును అని కవి చెప్పుటవలన మన కవి 
సంసళ్ళూత వ్యాకరణ పఠనావేక్షలకయె. ఆంధ గంధ ములందలి 
లత లశుణాముల ననుసరించియె ఇ లాడ నమక సంపాదించి యూ 
(వబంధము రచియించె నని తెలియవచ్చుచున్నది. సంస్కృత వ్యా 
కర ణావపేత లేకయె లక్ష్యులకు ణావిరుద్దమగు రచనవేయంగలుగుట చే 
మునకవి భాషా స్వ్వాతంత) ్య్యమును పోవషించినాండు. ఇప్పటి 
వారిలో6ం గూడ నొందజు కౌముది మొదలగునవి పఠింపకయీ 
సతక్చాతులు రచింపంగలవారు గలరు. ఆంధభాపా(గంథ పఠ 
నమున నే లత లక్షుణజ్ఞాన మలవజచుకొని సలతుణ గంథములు 
రచింపలలుగుట భాషహోా భాగ్యమే కదా. 


ఈతని కవిత్వమున సితండుసంసర్భాతవ్యాకర ణమున6 గౌముది 
మైనను జదువక పోవుటచే గలుగు లోపము లంతగాలివు, కాని 
తతా౪-లమున వాడుకలోగల మాపములు, బేశిపదములు, వెరిస 
మాసములు నచ్చటచ్చటం (బయుకములె యున్నవి. వాని 
(పయోాగమునకును గాముదీ పఠనమునకు నంత సంబంధము లేదు, 
అప్‌ వాడుక నుబట్ట కొందటు (పయూగించుట కలదు. కొన్ని 
గంథములలోం  ఒరిపాూంరకర్తలు దిద్ది వేయుట చేతం గొన్ని 
యదృశ్యము లగుచున్నవి. కొన్నిదోవములు లేఖక కల్పితము 


1. కములు. చాసనుాగిక కూముఎ అని (ప్రయోగించి యుం డెసేమో-ళూములసేల ? 


కీథిక ర్‌ 


లును గలవు. నానిలో. గవికృతములేవో తేఖకకృతముతేనో 
(గ్రహించి వర్పజచుట పరిమూ ర్తలచేతిలో నున్నది, 

వస్తి ఇవ్వు-మొదలగ రూపములు - అమృతపడి, నారద 
తపసి, పూర్వాపరతరంబులు మొదలగు- వె రిసమాసములు, కె ంకరి 
యము, (౩ ౦క ర్యమనుటకు) కుదితెము (పడిలమునుటకు మొదలగు 
రూపములు, “చదువకన్‌' అని వ్యతిరేక క్వార్థకయాప పము [దుతాం 
తముగాం (బరకాగించుట, చేయుచున్న త్యర్థము అను చోట (దుతము 
మెని అచ్చు పరవుగునపుడు [ద్రుతమునకు ద్విత్వము వచ్చుట, 


“ అనివారిత వా జనన వ్యధా_ర్తయై ” అనుప పట్టున - సిద్దసమా'స స మభ్య 
పదముతో భిన్న పదమునకు అన్వయము మొదలగు కొన్ని ఐక 
రణ విరోధములు అఇందుగలన్చ. 


ఈకవి అసికినియా, సరులు, విహాయితము మొదలగు 
కొన్ని మాజుమూలపదము లుపయోగించెను. అవి ఆశాల 
మున ఆ(పాంతమున వాడుకలో నున్నవని తోంజెడిని. లేచా కవికి 
దొరకిన మూల (గంథమున నున్నవో !. 


మూల రథము. 


ఆశ్వాసాంత గద్యములందు “ కోదండరామ (పణీతంబయిన 
(బ్రహ్మాండ పురాణో తత్తర ఖండంబున శ్రీ) వల్ల భాభ్యుదయంబను 
కాకుళ తత మాహాత్శు కింబునందు ” అని యుండుటను బట్టి దీనికి 
మూలము (దబ్రైహ్మాండ ఘు రాణో తరఖండంబునం గల దని తలంప 
వలసీయున్నది. కాని యం దీకథ గానరాకున్నది. లది యిట్లుండ, 


మన కవికి *“స్వష్నంబున నొక్క; దివ్యపురువుండు సాతాత్క- 
రించి (పత్యము తాభళిదళ సంపుటం బొసంగి యొక కృతి చముతక్చా 
బిణా రచియింపువుసిన న్మగావ్యాంబుగా నేమణ్‌ యూరకుండెనంట. 
కాన్ని దినంబులు గడచిన పిమ్మట నొాొకం-నాయ డపరరా[త్రంబున 
స్వప్నా వేశంబున తాను పాాతకాలమున స్నానాద్యనుష్థానములు 
గావించి కూర్చుండన సమయంబున వి పరాపమునC (బైసన్ను౯డై 


వల ఛాభ్యుద యము 


విష్ణువు “ ఆంధకావ్యర చ నాసామర్ధ్య కోదండరామావాయా!” 
అని పిలిచి నిజకరంబునం దనదుపురాతన సంసక్భాత |శ్రీకోశంబును 
నొసలలా నిది యెయ్యడియని కవి యడుగుటయును “ శ్రీకాకుళ 


తత మా హాత్మ వం శుద, వ్యత్య _స్తంబై యున్న యది. యథా 
(కముంబుగా నొనరించి సవిస్తరంబు గావింపు మని యడిగినం 
దదనంతరంబు. నీ వెవ్వ రని యే నడిగినం చాను [శీరంగపట్టణ 
రంగనాథుండ నని తనయన్వయాభిథధానంబులు కేటపడ నెజింగించిన 
భోజనానంతరంబున సకల సంభఛాహణంబులకు ననుకూలంబు రమ్మని 
యాదిషజు నస శద ఎహాంబునకుం దోడొ-నివచ్చి యొక గావ్మిపు 
నితో నిహైలాప సంభావణంబున నుండె నంత సూపౌదన శాక 
పాక యత్న పరుండనై యేగటయు నూభ్యాహ్నిక స్నానమొన 
రించి పూతాంశుక పరివృతుండ నగుచు డిగ్గన మేలాగాంచి ”. 


అనియు నుండుటవేత |క్రీకాకుళత్నేత నూహాత్మ సమును 
చెలుపు సంస్కృత తాళషత్ర (గంథభమొకటి యాతనికి దొరకినట్లును 
అది వ్యత్య_స్తముగా నుండుట చేత యథా(క్రమముగా సరిచేసి సవి 
'స్రరముగా రచించినట్టును స్పష్టమగుచున్నది. 


ఇచట 'సవిస్తరముగా రచియింపువమునెనుగాని తెసింగింపు 
మనలేదు గాని పరమేశ్వరుండు కోదండరావకవిని బిలిచినపుడు 
“ ఆంధకావ్యరచనా సామర్ధ్య ” యనుట చేత నాతండు ఆం(థ్రీకరిం 
చుట కానతిచ్చినట్లు కవి సూచించి యుండునని యాహింకపం 
దణును. గద్యములలో నున్న “గ్రైహ్మాండ పురాణో త్తరఖండమున 
అనుడానినిబట్లి యాాతేనికిల భించిన తాటియాకుల సంస్యూత(గంథము 
(బ్రహ్మాండ పురాణో _త్తరఖండమునందలి (శీకాకుళ మేత మూాహో 
త్మమని యూహింపందగును (శిరంగపట్టణ నివాసి కవి కిచ్చు 
నప్పటికీ యది వ్యత్య స్తముగా నున్నదనుటచేత అది ఖలమయిన 
దనియు (బ్రహ్మాండ పురాణమునం గానవచ్చు స్థితిలో "లేదనియు 
వోంచెడిని. (పస్తుతము (_పకటితమైయున్న (బహ ఇండ. కాపు 


కీతి క 7 


ణమున (కీకాకుళ మావాత్శ కథ లభ్యము గాదయ్యిను. ఈ 
చబంధమునంగల యితివు త వమూతనికి లభించిన తాటియాకుల 
(5 లా 

పుస్తకములో సంగవాముగానున్నడి యని తలంపందగును. 
లేదా వ్యత్య_స్రముగా జిరకాలమునుండి దేశమున వ్యాపించియున్న 
స్థలమావాత్న వ్రమును గూర్చిన గాథల నన్నిటిని |బోవుచేసి యీ 
తంజే యొక (పకణాళిక నేర్పఆఅచికొని రచించియుండును. వైఖానస 
వుత(పాన స్త వ్రమును జూటుచు నీ స్టలమావోత్చ వ్రమును వరి ౦చు 

ఆశాల న ౯ 
అ అల జి అల 3 

Res సంస్క్ఫత (గ్రంథము (బిహ్మాండ పురాణాంతర్లతమగు నారద 
నంహితయను  పవేరితోం గలదా. 
వ్యత్యాసము కలదు, 


చరి(తాంశ ములు. 


దానికిని దీనికిని వేవ. 


ఇందలి యితివృ _తేము శేవలము పురాణగాధయెకాకి 
పాచీనకాలమందలి యాం థదేశ సంఘస్థితులను 'దేశచరి[తమును 
రాజుల పరివ్రర్తనమును చెలుపుచు ముఖ్యముగా. (బాచీనాంధ 
రాజుల చర్మితమును సూచించుచున్నది. 


ఒకప్పు డార్యావ_ర్తనమున గంగాతీరమున నే యుండి యనం 
తరము ఐతశేయ (బాహ్ముణ నిడర్శనమును బట్టి వింధ్య దతీణణ 
పా)౦తమువారైన ట్రగ పడుచున్న యాంధులు "'కాల్మకముమున 
గంగాతీరమునుండి కృష్ణాతీరమునకు వచ్చి యచ్చటనుండు నాగ 
జూతివారిని జయించి రాజ్యస్థాపనము చేసికొని స్థిర పడినట్లు 
పురాణ 'చార్మితకుల యూహా. తొలుత నిశాజ్యమును స్థాపించిన 
నాం డాం భవిమ్లు వనుటకు బురాణాదులనుండి (గహీంచిన కొన్ని 
శ్లోకములు సాధనములగుచున్న వి. 
ళ్‌ శ్రీ. ైలభీమ కాశేళ మహేంద్రగిరి సంయుతమ్‌, 
(పాకారంతు మవాత్మృ త్వా త్రీణిద్వారాణిచాకరోత్‌ 
(తలో చనో మహాసేనః (త్రికూలం చ కలే వవాకా 
(తిలిం౫ రూపీ న్యవస ఊదావేవా గవై ర్యుతిః 
ఆం(ధ్రవిమ్లు స్సురయుతో దనుజేన నికుంభునా 
యుథ్యా (తయోదళయుగాక వాత్వా తం రాకుసో త్తమమ్‌ 


వల్ల ఛాభ్యదయము 


అవన తత బుషిి ర్యుతో గోదాోరీతెపీ 
తతా_ల( ప్రభృతి "కేం (త్రిలింగ మితి విశ్రుతిమ్‌ ” 


ఇది (బవోండపురాణములోనిది అసి ఆంధ్రుల చరితలో 
నుదాహరింపంబడినది. 


 ఆంధనాథో మవోవిష్షు ర్నిశంభుదనుజాపవో 
పురాస్వాయంభువనునోః కాలే కలియుగే వారి? 
కాకులే రాజవర్యస్య సుచదంద్రస్య తేనూభవ* 
అభవ తృర్వదేజై శ్చ వేష్టితో లోక వూజితః ౫ 


ఇది ఆంధకౌముదినుండ్‌ ఆంధుల చరిితలో నుదాహృతము. 


కయివానివలన ఆం ధవిమ్షువు సికఘుంభునిణ జంపి కృృష్ణాతీర 
మున గాకుళమను పట్టణముగట్టి యందు సివనించెనని తెలియు 
చున్నది. కృష్ణానది సమోాపవునందలి యమౌరావతి మొదలగు 
(చదెశములంను బయలువడిన (పాచీన వ్‌ నిల్చుములలో చౌ 
మతాభిమానులగు నాగరాజుల చిత్రములుగూడ గానవచ్చుటచే 
నాగు లాబేశమునందలి యాడిమ సనివాసులని యూహీింపందగి 
యున్నది. ఈనికుంభుని నొక నాగరాజుగాను ఆతనిని హింసించి బేశ 


వమూ[కబుంచుకొన్న ఆంధ్రవిష్షువును ఆంధరాజుగాను చరితకారులు 
(గహింతురు. 


మన [గంథమందు విమ్లునానతిని (బహు గంగాతీరమునుండి 
కృష్ణా తీరమునకు వచ్చి దాని వామణీయకమును జూచి వినయము 
నాంది యొకళారూపముతోం. జూడం దనివితీరక బహుళూపముల కు 
భరించి యా (శుదేశమంతయు దర్శించి 'దేవతలందబును తన్ను 
నుతింప నచటం దపముచేసి తనకు. (బత్యత్షవముయిన విష్ణువుననుజ్ఞ 
పొంపి కాకులవముని దానికి 'బేరు పెట్టి యచ్చటనోొక మహాపట్టణము 
నిర్భింపంజేసిభదకోటి విమానమున నాసీనుండగు విష్షువును స్టాపిం 
చాను అనియున్నపి, దీనినిబట్టి, ఆం ధులు గంగాతీరమునుండి కృపా 
తీరమునకువచ్చి డా నిరామణీయకమునకు ఆశ్చర్య మొందియచటస్థిర 


కీ ఇక 9 


వసతి గల్పించుకొని మవోై భవముతో. బట్టణమును గట్టికొని 
యుండిరనియు నూపహాంజేయవచ్చును. ఆయాం ధరాజులలో ముట్ట 
ముొదటం. గృషహ్లాతీరమునం  బట్టణము గట్టినరాజు ఆంధవిష్షువు. 
ఆతండు గట్టెంచిన (పాచీనపట్టణము కృపా కువాహూమునయ గాట్ల 
కొానివోలా అక్పుటికున్న యాం[ధభరాజులు తను నిబాసమును 
ఛాన్య్వక టక మునకు వమూార్చియుందురు. ఆం[భరాజాలు పరిపాలించిన 
(శుదేశములలో వారి జ్ఞ పకార్గము విగవాములు వేయించి 
స్థాపించుట సం_పదాయముగాం గనయిడుచున్నది. ఆరీతిగ స్థాపిం 
చున విిగపహాములే కాన్ని యిటీవల నానాఘాట్‌ గససపహాలలో గనం 
బడినవి. అవి ఆంధ శాతవావాన కుటుంబమునకు సంబంధించిన 
బిగవాము లగుటయేగాక వాని యడుగున రాయసీముక సాత 
వావానుని వేళను వాసికుటుంబమువాది పేళ్లును చెకు-౭బుడి 
యున్నవి. ఈ సం పదాయమునే ఛాసకవి(శుతిమానాట కముకూడ 
(గువపలు చుచున్న ది. వ వగ పహాముననై నం జోరులేకున్నను, ఆమేరు 
వఛావలోనో వ నసంచకీతములతోనో యుండుటచేత సరాగాం చెలి 
యక పోయినను అది వచేవతావిగవహాముగానో [(గ్రహింపం 
బడుట సవాజము. ఆంధ్రవిమ్షువు తొలుత స్థాపించిన (శీకాకుళపట్ట 
రము కృష్ణా నడి వెల్లువల నంతరించివోలా నచ్చట స్టాపింపంబడ్‌ 
యుండిన యాంధనాయకుని ష్మిగవామును పదిలము చేసికాని 
దాసిని "చేవతావి్నిగవాముగా ఉంచి కొందటు మునులు కాకుళషు 
దిబ్బపై నుండి కాకుభ శ తమును తీర యాతా స్థానముగా 7ావించి 
యుందురు. 


మటణికొంత కాలము జరిగిపో 7౫ా నప్పుటణె ఆం్మభుల ముఖ్య 
పట్టణమగు విశాలా నగరమునేలు సుమతియను నాభ హీ 
పతి తన పెద్దలవలన కృషా తీరస సముగు కాకుళపురపు వార్తలు విని 
యాం(భబేశము నభిమూానించికొని చతురంగబల ప వరత కుతతో 
కృష్ణా తీరమునంగల కాకుళతే(త్రమునకు వచ్చెను. అచటి మును 
లాతనికిం గందమూల ఫలాదులతో నాతిథ్యము గావించి యా 


10 


వల్ల భాభ్యదయము 


విగహమును జూపి ఈదేవునికి ఆలయనగోపు రాదులు కట్టింపు 
మని కోరిరి. సువుతి యా విగవామును జూచి విన్గయానంగము 
లతో ఇట్లనియెను. 


“జక్కబేవ్రండు మదీయ నత్కు-లభనం బీయిందిరా ఛాముండే 
దేదీప్యంబగు నాంధనాథు.ండు, నను ఆంభనాయక దాసుడను.” 
అని చెప్పుచు నావి గహ మాంధనాయకుని దని వెల్లడించెను. అది 
"మొదలు ఆచేవుని ఆంధనాథుండు, ఆం(భవల్ల భుండు, తెలుగు 
వల్ల భుండు అను చ౭తో నా మునులు కొాలువంజాొచ్చిరి. 


మొదట నాంధ విష్ణుని విగవాము జేవతా విగవాముగా 
కొందజు మునులు (గహించిరి. అది యాం(ధవిష్షు విగహామని 
సుమతివలన (గహించి ఆం(ధవిమ్షవ్రును గూడ విషుస్వ రా పముగా 
నెంచి యర్చనలు గావించుచు సుమతిని ఆలయగోపుర పుర 
నిర్మాణాదులును అర్చనాదులకు. గావలనసిన వృ ర్రినిర్ణ యాదులును 
జేయింపంగోరగా నువుతి మవోవై భవముతో మహోోేత్స వాదులు 
శానషతముగ జరుగుటకు గావలసిన యే ర్చ్పాటులు గావించి తన పరి 
వారముతో విశాలానగరమునకు. డిరిగిపోయెను. ఈ చరిత్రము 
పురాణపద్ధతిని ద్వితీయా కాషాసమున రచింపంబుడినది. 


తొలుత నిచ్చట 'చేవాలయాదులను గట్ట్రించిన సుమతి వ రన 
మున నాతడు *“అవార్చతి కులసంజాతుడని కలదు. ఆం భరాజులు 
సూర్యవంశస్థులనుటకుం (బబల నిదర్శనములు కనబడక పోవుటమే 
నిది సండ్యోముగా నున్నది. “కి (పతిలో “అవార్చతి' అనుచోట 
వాంతి అని కలదు. దీనినిబట్టి “వాోరితి” అని పఠించినను పఠింపవచ్చును. 
అప్పుడు సుమతి “బారితి' కులసంజూతుం డనవచ్చును. పశ్చిమ 
'బేశమున నాం్భభ సా(మాజ్యమునకుం (బతినిధులుగ నున్న వారిలో 
“వోరితి పుుతశాొతక న్స్‌ యను వాండొకండు కనంబడుచున్నా6ండు. మన 
సుమతి యాతని వంశములోనివాండై న యాంధ రాజు కావచ్చును. 


కీ తిక 11 


ఈ నుమతి రాజభాని విళాలాననగరవుది తెలుపలబడి 
యున్నది. మాళవదేశమునకు ముఖ్య పల్టణామ?పు నుజ్జయినికి విశాలా 
నగరమును నాముమున్నట్లు స్నుపసిద్డము. ఈమాళవదేశ మాంభ 
రాజాల వశ మందున్న ట్లును, కుని మదే వ భాగమున నాంథ 
సా(మాజ్యపతినిధులుగ నున్న్నవారిలో “వోరితి) కులసంజూతు 
లున్నట్లును నిదర్శనము లగపడుచుండుట చే నీ సువుతి రాజభఛాని 
యూ విశాలానగరమే యని తలంపందగియున్న డి. 


గంగానదికి సమీపమున “వేశాలొ యను చారి. తిక (సిద్ధి 
గల మణియుొ క పల్లు ౯౭ము గలదు. ఇది మగభరాజ వంశముతో 
సంబంధముగల “లిచ్చవి' తెగవారికి రాజభానియయుండెౌను. గంగా 
నదికి తూర్పున ఇరువది మైల్లెదూరమున నున్న యీ “వేశాలి” యను 
నదే సువాతిరాజధానిగా-జెప్పులడిన విశాలానగర మనచో గంగానపీ్‌ 
(సాంతమునందని యహిచ్చ్యత్రపురమునుండి (శ్రీకాకుళమునకు వచ్చి 
సట్టుగా6౬ చెలుపంజబడిన ఆంథధ్రవిమ్షబేవుని కథ సుమతి కాకుళమున 
నాబేవుని తన కులధనముగా గు ర్తించెనన్న కథతో సమన్వయము 
కలదగపను. ఆంధవిమ్షువు గంగాతీరమునందలి యహిచ్చ(త్రపురము: 
నుండి కృష్ణా తీరమునకు వచ్చుటయును, పిదప కలియుగము సంభవిం 
చుటచే నిచటనుండనొల్లక తిరిగి యహిచ్చతపురమునకుం జని 
క్ష భువిసనాతనధర్యసంపూ రమైన విదప' డానె యగిడివత్తు నని 
(బవ్వతోంజెప్పికానుటయు మొదలగు గాథ, యూం(భులు_త్తరబేశము 
నుండి వచ్చి దండకార:ళమున కృష్ణానది పాంతమున  నెలకొనిన 
మదపు మరల ఛభారతసా(మాజ్యుపాలకులై ముగధకుంబోవుటనుణూర్చి 
7గాన్సి లెదా బౌద్దమత కుజ్బృంభణము వలన వై దికముతమునకు గలి 
గిన యడ్డంకులను గూర్చిగాని సూచించుచున్నదనవచ్చును. 


గంగాతీరమునందున్న. అహిచ్చత మరమునకును కృపా 
తిరమంటదున్న. (శ్రీకాకుళ మునకు రాకపోకల సంబంధము తఆజచుగా 
నున్నట్లును, అచ్చటినుండి యనేక _బావ్మాణాకుటుంబములు వచ్చి 


19 


వల భాభ్యుదయము 


యాం భచేశమున నెలకొనినట్లును, దీనిలోని కథలవలన. చెలియు 
చున్నది. ముకు-౦టేళ్వరు. డనురాజు (అతండే | త్రిలోచన పల్ల వుండు) 
కృష్ణా తీరమందున్న (“ధరణివరణ నగరము”) ధరణికోట రాజ 
భఛాసిగా నాంధదేశము నలుచుండెను. -ఈతండు 
గంగాయ్మాతకుం బోయినపుడు అహిచ్చత్రపురమున (శ్రీవల్ల 
భుది సీవించి _కాహ్మణుల కచేకడదానములు గావించెను. ఒక 
నాడు గంగలో స్నానము చేయుచుండణా నాతని పాదుకలు 
మాయావు లెవరకో అపవారించిరి. అవి శివుని మెప్పించి 
యాతడు పడసిన ఊూగవాదుశకలు, అవి తొడుగుకొని 
వో తాను తలంచిన చోటికి తుణమా(తమున నే 
యాసముగాం దీక్చికొనిలోవును. 


అనా 
అపు డచ్చుటి _ాహ్మాణుల 
ముంత ప్రభావమున నాపాగకల =త(డు తిరిగి సంపాదించి యచ్చుటి 
(బాహ్మణులను ఆం(ధదేశమునకు దయచేయుండనియు వారికి 
గృహోరామవృత్తులను ఇచ్చెద ననియు జెప్పెను. వారపుడు రాలేదు 
గాని తర్వాత గంగాతీరమున హామము వచ్చినపుడు ధరణికోటకు 
వచ్చినట్లును ముకళ౮-ంటీశ్వరుండు వారికి గృవ+రామ శే తాదులిచ్చి 
పోషీంచినట్లును గలదు. ఈ విషయము నితర [గంథములును శాస 
నములును ధుూవపటుచుచున్నవి. (త్రిలోచనపల్ల వుని ముకె్యంటి 
కాడువెట్టియని గూడ కొన్ని శాసనములు జేరొనుచున్న వి. 
ఈతండు కరికాల చశోళునికి 


సవుకాలికు.౭ నట్లును, గంగా 


నదీ (పాంతమును ండి వచ్చిన యనేక (బా హృణకుటుం 


బముల కగవహారముల నిచ్చి కృషహ్ణాతీరమున నిలిపినట్లును, 
క లింగత్తుప్పరణి యను తమిళ (గంథము వలనను, పాలుూ- 
రికి సోమనాభథుని పండితా రాధ్య చరిత మొదలగు వాని 
వలనను చెలియవచ్చుచున్నది. ఈ ముక్కంటీశరరుడు గంగాతీరము 
నుండి వచ్చిన యెడునూటు (చాహ్ముణకుటుంబముల కగహారము 
లిచ్చుట యెగాక, గుంటూరు జిల్లాలోని, ఇనగల్లు, ఉప్పుటూరు, 
సంకుర్మాతిపాగు మొదలగు (గామములను స_ష్పర్టులవేర మజియేడ్న్మగ 


కీ తక 13 


హ్యారములుగా నిచ్చునట్లును అవి నడువు విచ్చిన్నములుకాలాా 
కోట వంచీయుండగు కేతరాజు ముకు-ంటీశ్వరుం డిచ్చిన యగహారము 
అను మరల స్టిరపఅ-బనట్టును పం జెండవ శతాబమున నాతండు సాపిం 
థి ఉం స య 
చిన శాననమొకటి (8.11 701. 71-228) చెప్పుచున్నది. ఈనండు 
కరికాలచోళునితో సమశకాలికుడని తెలియుచున్నది. 


కాలము (కీ. శ. ఆఆఅవ శతాబ్ది ప్రాంతమగును. 


ఈతని 


ఇందలి యెతివ్యామును బట్టి ఆం్యధ విష్ణువు గంగాతీరమందలి 
యహిచ్చ.తపురమునుండి వచ్చినట్లగపడుచుండుట మే సీయహిచ్చత్ర 
పురము కాకుళసపురమువలెనే ఆంథుల యధికారములోనే మొదట 
నుంజెనని తలంపందగియున్నది. కాలము నడువలా నడువంా 
పురములు దిబ్బలు, దిబ్బలు పురములనగుట (కా తగాదు. మున 
"కాకుళపురమును మజొకవూాటజు కృష్ణ వేళ్ణమ్ము కడుపునం బెట్టు 
కాన్న ది.నువుతి కట్టించిన చేవాలయాదుబేకాక కషవుూ-రిణి కూడ 
రూపు మాసిపోయినది. కాని యితే త్రమాహాత్శ ఏ మెట్టిదో కాని 
మురొకు-మాటజు నిజవుహివముతో నది వెలసినది. 


కళింగబేశమున కటకకురరాజును గజపతులలో నొకండును 
అగ్గస అనంగభీము.డు అర ౯ణ్యామభ్యమున నొకధటాలుని గాంచెను. 
ఆతడు చూచునప్పటికి అనంతుడు (ఆదిశేమవుు పడగ 
పిప్పి తన పడగ్టకింద నాబాలుసి గాపాడుచుండెను. రాజు 
రాయగాజీ అతండు కాపాడునను ఛావముతోం గాబటోలు ఆ వా 
మదృశ్యమ య్యెను. అనంతునిచేం బాలింపలండిన వాండు గాన 
ఆబాలుని కంనతపాలుడను పేరుపెట్టి రా జాశిశువను నుభలతుణ 
లశీతుం డగటవేత గొప్పవాండగు నని యెంచెను. ఆతని 
సాదమున నాక  తాటియాకు కట్టియుండంగా రాజు అందు 
_వాసియున్న దానిని బరించెను. అందు శూలంని తలిదంర్మడుల 
నామములు, కులగో_తములు, కృపా తీఠమునందలి కాకుళ 
శత [ప్రాంత నూతని నివాసమగుట, విడిచిపోవుటకుం గార 


14 


వల భాణ్యదయము, 


కాము మున్నగు విషయములు గలవు. అవి ధయూతం౭డు గహించి యనా 
శిశువును దీసికొనిపోయి తన పుత్తు నితోపాటు విద్యాబుడ్డులు 
చెప్పించి పెంచుచుంజెను. ఆజాలుని కుపనయనకాలము వచ్చినపుడు 
ఆప్మత్త్రృముమిోాంద (వాయంబడిన గోతప్రవరలతో నుపసనయనాది 
సంసా రములు జరిగించి యావృ త్తాంత మాnాలునికిం ెలివీ 
యాప్యత మాతని కిచ్చెను. అనంగభీముండు వృద్ధాం డయిన్హుడు 
నస కుమారుడగు నృసిం హునకు రాజ్య మిచ్చి అనంతపా లుని 
దండపాలుని గాఏంచచెను. 


నృసింహుని రాజ్యమున ననంతేపాలు౭డు మం(తిగాం సూడ 
నుంచెను. అప్పుడు కంచిపైకి దడాడివెడలి యచటి రాణాలను 
జయించి విజయాంకి శాసనముకటి యచ్చట స్థాపింపవలయునను 
సంకల్పము నృసింవారాజునకుం గలిగినది. ఆతేండు దండపాలుని 
పిలిపించి కన సంకల్పమునుజెప్పి “నీకును నాకును భీదముేదు. 
నివు దంకువెడ ఓఏ కంచిలో విజయశాసనము స్థాపించిర మున నాతం 
డు రాజాజ్ఞ శిరసావహించి తగినశే నతో దండువెడలెను. వమూార్ష 
మధ్య మునంగల తీర్గములను + వఏంచు-చు దానధర్శములు శ 
నతండు దండయాత్ర చేయుచుండెను. ఆదడండయ్మాతలో కృ హా 
తీరమునంద్నూ శ్రీకాకుళ వ్నేతమునకువచ్చి యచట దండువిడిసి 
పటశివిరమున సుఖముగా గూర్పుండి కృష్ణాతీరమునందలి (తతా 
కుళ త్నేత్రపరిస్థతులను చూడణా నవి తనశై శవమునం దనకాల్‌కి 
గట్టంబడియున్న షృత్రములో (వాసియున్న విషయములకు సరికుడి 
యున్నట్లు తోయి నాతల్లి దండ్రులు సజీవులయి యున్న యొడల 
వారిని దర్శింపంగల నని యాలోచించి డాని కుపాయముగా 
తత్పాాంత (గామములందలి (వాహ్మణుల నందజును బిలిపించి 
దానసవముయమున వారివారి కులగోత నామములను ెప్పించు 
చుండలా. దన షృతములలోనున్న కులగో|తములును నామమును 
Xe (బాహ్మాణునిగనిపట్టి యాతే(డు తన తండియనియుంచి యెల్ల కు 
కిల విచ్చి పంపి యా (బావ్మాణజనకుం దనయొద్దనున్న వృత్రమును 


[ళో 


తిర [5 


జామను. ఆ(బావహ్మూణుం జాశ్చర్య సంతోవములతో దండనాథా! 

మతము సీకట్లులభించినది* ఈమ తేమును కాలికింట్లి నాపు[తుని 
యరణ్యమున విడిచిపెట్టి 'పోతిని. అతం జెకం-డ నున్నాండో సెల 
విమ్ముని కోరగా అనంతపాలుం డాతండు తనతం(డియని నిశ్చయించు 
కొని తన వృళాంతమును 'ఊల్పను. ఆావ్శాణుండు సంతసించి 
క్లీ భుముగంబోయి తనభార్యను బిలుచుకొని వచ్చెను. అనంతపాలుం 
డును అతని తల్ష్లిజంర్మజులును (బహశునండ మొందిరి. 


ఆతండు చెద్దలవలన _గశ్రీకాకుళకేత మూాపహాోత్శ్యుమును కుడి 
విస్తుయానంద చరిపూర్త వ్యాదయు-2ై తన జనకులను దర్శించిన 
స్థలమగుట చజేతంగూడ నధికాభిమానమును పొంది తత్స)దేశంబున 
దివ్య పతిహ్హ వేయుట కై గృవా శే(క్రాదు లిచ్చి కొన్ని ద్రావణ 
కుటుంబములను నిలిపి యచట. బతిప్టుంప భగవదిషగవామునకై 
వెదకుచుండయ్యా, (బవాాకుండి తటినితటవుందు కశంకరదివ్యథధావా 
మన నొప్పూపురమున మి పుండగువామనశర్శ యింటిలో కాకరపాదు 
(కింద ఆంభవల్లభుని ప్మిగవహామున్నదనది తెలిసికొని అది తెప్పించి 
మువోవై భవముతోం బునః (పతిష్ట గావించి పుర్యపాకారాల 
యూదులు కట్టించెను. 

ఈమన్మిగవాము లభించిన వివయము తెలువుటకె పురాణ 
రీతిని (శ్రీ వల్లభులకే వావునరూపముతో వచ్చి యితర (ావ్మా 
ఆఅులతోపాటు పదివృత్తులు అణచానమున (బతి గహించిపోయి మరల 
“తాక మూాయవముయినట్టును రాజా _బాహ్ముణ భోజ ననమయము'న 
నా వామునరూచుని గానక ఆతడు వచ్చువణకు భుజింప నని నిరశన 
(వతముతో నుండి కాంచెము ని(డ్రింపయగా సషప్న్షమున (శీ వల్లభుడు 
_డుతతునుయి తాను వటుహాపమునవచ్చి దానమును (గ్రహించుట 
జౌలికి వామనళ ర్చ యింటిలో కాకరపాద్యుకింద నుంటి నని 
చెప్పినట్లును (గంథమునం గహార్ప్చుంబడ్‌నది. 


దండపాలుండు మహో వె భవముతో సర్వోత్పవములు జరు 
గుటకుం దగిన యీర్చాట్లు గావించి కాజ కార్య్వనిర్వవాణమున_క 
మ్‌ 


16 


వల్ల భాభ్యుదయము 


కంచికింబోయి యచటనున్న రాజులను నిర్జించి విజయాంక కొన 
నము స్థాపించి మరలం గటకపురమునకుం బోయెను. పం జెండవ 
శతాప్టిని  కలింగదేశపురాజిప నృసింహుడు  దశ్నీణదేశముమై 
దండుబంపుట చన్మీత (స మన. నయియున్న ది. వింధ్య_ప్రాంతము 
నున్న కళింగరాజులలో అనంగభీముండు శీ. శ. 1145 [(పాంతము 
వణకు పాలించెను. ఆతని కువూరుండు 1145 ము. 1164 వజకు 
పాలించెనని శాసనములు తెలుపుచున్న వి. కంచిలోనున్న శాసన 
ములలో నరసింహునివేర ఆతని దండనాథుండు స్థాపించిన విజయ 
శాసనమును ఉండనోసును. 


ఇట్టి చరితొంఛములను మనపూర్వులు భవిష్య._దా జెతి 
హోసము లనువేర6 బుకాణములలో? గొన్ని మార్పులతో? జేర్చుట 
సంకడాయనిడ్ఞము. అవి తర్వాత జెర్పయబడినవియని యవే చాటు 
చున్నవి. అశు మనవారు పయి చరి తాంశములను పరంపరగా 
వినికిడిలో నున్న వానిని కొన్ని మాహాత్శ పాములతో? గలివి కాన్ని 
యభ్వ్యాయములు రచించి అది (బహ్మాండ పురాణాంతర్ల త మసి చెప్పి 
డాసిక్‌. _బామాణ్యము గల్పించియుందురు. ఆభాగముగూడ 
శిథిలమయి పోవ గొన్ని ఛేదములతో మరికొందజు కొన్ని 
భాగములు రచించియుందురు. 

ఈ (ప్రబంధము (శ్రీకాకుళ జత మాహా _త్యమును టెలు 
పుచు ఆంధవల్ల భదేనుని మాహాత్శ ్యముతోపాటు ఆంధ 
జాతి (పాచినచర్నితకు సంబంధించిన గా ధలను గొన్నిటిని వర్థించున 
డగుటచే నీవాజ్ఞయమున నొక విశేషలక్షణము గలదగుచున్న ది. 
(పాచీనాంభుల చరితను గూర్చి తెలిసికొనుటకు. దగినసాధనము 
లాం భభావలో తేవనియే చప్పువచ్చును. (పాచీనాం ధరాజుల 
ఇ సనములనస్నియు [(పాకృతములో-నే రచింపంబడియున్న వి. తరు 
వాతి కాలపు సనములుగాని (గంథములుగాని తొలిరాజులను 
గూర్చిన గాధలను డొలుపునవికాను. ఆంధయుల కులదై వతం నం 
దగిన శ్రికాకుశాం ధగాథుని (కశంసయు నాం్యధవాబ్బయమున 


కీ తిక 17 


రిండుమాడు సందర్భములందుమూ తము కనబడుచున్నది. చిర 
కాలము విస్మృత (పాయమయున్న యాంధనాథుని (పశస్తి 
యిటీవల మరల విజయనగరాం[భసామాజ్యాధీశ్వరునిచే గీర్తింపం 
బడుటుచే నాంథధలోకమున _ బునరుజ్జీవింపం జేయంబడినక్తైనది. 


కృష చేవరాయలకుం జబూర్వస్ట్రముగసాడ నీచమ్మేతమును గూర్చి క. 
_(పశంస లేక పో లేదు. అచ్చటి కాసననములలో “కాకతిగణపతి 
చేను మహారాజు (వధాసని గజసాహిణి (ఫ్రీకాకొలని వల్ల భోుస్కి-” 
చానము చేసినటాక శాసనము కలదు. అనంతామాత్యుడు భోజ 
రాజీయమున తనతండి ముమ్ముడి తిక్క-విభోండు, 


నక 'నెమ్మి్మి(కత్య్వతయ. పరమవదంబనంగ, 
నాజ్వు (క్ర్రీీకాకుళంబున కొడయండైన 
యం(భవల్ల భ పారినసేవ నలరుచుండుి” 


నని దెపష్పీయున్నాాండు. -ఈతండాయూరివాంజే కావచ్చును. వల్లభ 
రాయని |క్రీజాభిరామమున * స్రీకాకుళాంథదేనుని తిరనాళ్లను 
గూార్చిన (పశంసకలదు. అందివల్ల భాభ్యుదంయయమున ఆం(ధ్రవిమ్టువు 
కాకరపాదులలో  ఉఊజాంగియుండుటను/ార్చి తెలుపంబడిన పురాణ 
గాధరెంకటి మూతమే యిట్లు సూచింపంబడినది. 

“ -కారీల్లవుత ల్లి కాకల్చ్పవల్లి 

కడుపునింజారగించిన కొడుకుల గుత్త 


జారచోరమపహో ధూర్త చకవదర్తి 
జవవేశ్యా భుజంగుండు తెలుంగుభ ర్త. 


ద్‌నికి సంబంధించిన బే మణయుక వివయమిందు. జెప్పుంబ 
నడిగాని యది మన వల్ల ఛాభ్యుదయములో లేదు. 


భపిండికోర ీండి పాలారగిం-చినం 
బుల్ల సిలిన యథరపల్సవమున 

బ్యపక న్య చనవు వెలయించుచున్మా ఢు 
విళ్వమునకుం గామ ళీళ్వరుండు ౨ 


18 


వల్ల భాభ్యుచయము 


“ ఈరసనొర్తువేదములు (హీవహీియించు బురాణ జాలనుల్‌ 
చారభహీానవకా నుపనినత్తోలు "వెంబడు నాగమావళుల్‌ 

గారవ ముల్లసిల్ల సిరి కాకుళీ నాథుడు నాగజేన భ 

ట్రారకు నింట6 బుట్టిప్రకటంబగు “వేడుక చారగింపయగక 9? 


వల్ల భాభ్యదయమున నీబేవుండు - వామదేవశర్శ యింట 
కాకరపాదులో నివసించినట్లున్న ది. 


ఇటీవల కాసులపాటి పురుహో తేమకవి *చ్మితచిత [పభావ 
కారుణ్య'భావ, వాతవిమతజీవ (శ్రీకాకుళాం[ధబేవ” అను మకుట 
ముతో “ఆం ధనాయకశతము నొకచానినిరచించినాండు. ఈతని రచ 
నలోం (బల్యేకముగానాం ధనాయకునిగూర్చినగాధలలోనొాక్క_చాని 
(పశంసయే గానవచ్చుచున్నది. తకి-నవన్నియు సామాన్యముగా 
విమ్షుపరమైన ఏహషయములే. ఆంధధ్రవిమ్షువు తన యర్చకునిమాట 
దబ్బరగాకుండ చాను శిరమున వెంటటుకలు ధరించినగాధను*వై ఖాన 
ణో _కీకి వంచనరాకుండ నెఆజులు వీనమాటనిజమయేని”అనినించా 
గర్భుముగ నాబెన్సని స్తుతించుటమూలమున సూచించియున్నా (డు. 
ఇది స్థలమావోత్మ్యక థలలోను బ్రహ్మాండ పురాణాంతర్షతంబని 
చెప్పంబడుచున్న సంస్ఫూత | శ్రీకాకుళ శ తమాహాత్త ్రమునను గాన 
వచ్చుచున్నది. కాని కోదండరామకవికృత |పబంధమున నిదిలేదు. 
సుమతియను నాం ధ చ్మ్యకవ ర్తి 'రాణులిద్దఆు నిత్యముపంపు మూల 
మూలికలను వేశ్యాలోలుండగు వె ఖానసుండు తన 'వేళ్యకిచ్చి ముజు 
నా(డుదానిందీసి రాణులకంపుచుండనొకచాండందు గ ంధ తై లసంవా 
సితంబగు కేశముండుటను జూచి రాణులు కోపించి వ ఖాననుని చిలి 
పించి యడుగలా నాతండుబేవ్సనకు. శోశములుగ మ వారియం 
దన్నుగవాముచే నాకేశమును [బసాదముగాం బంపెననియు. జెప్పు 
టయు, నారాజుమజునాడు శేశములనుబరీశీ ంపవచ్చెదనని చెప్పణా, 
నార్మాకతి వె ఖాననుండు బేవుని _ార్థింవ మజునాడు బేవుడుళిరసున 
కేశములు ధరించియుంజెననియు, డానిని వారు స్పృృశించిదూచి 
వ్‌ ఖానసుని ౫ “రవించినట్లును, ముఖజీకొంతకాలమున కా జేవుండా 


తిక 19 


రొ 


శీశముల నుపసంవారించికొనినట్లునుగూడ  సంస్కృతమాహాత్శ 
(గంథమునందలిగాథ తెలుపుచున్నది. 


(శ్రీకాకుళ (శ్రీవారిశతకవమును మజియొక (గ్రంథమునంగాడ 
నీ గాథ యిట్లు తడవం బడినది. 
4 షతండా కారక వల్లభుండ ెడి వాండీత ర డియే నా సమా 
శ్రకదోపాపనయార్ల మై విధరించే త రడి యాయప్పడా 
పతితుల్‌ పావనులాయభఘంబు సుక్కత(ప్రాయంబు గా జేయు స 
ద్వగితుం జాహా యని నిన్నెపల్ము_దురు గాదా కాకుళ క్రీవారీ” 


(,క్రీవారిశతిక ము) 


ఇట్ల చ్చఓచ్చట కాకు లేశ్వురుని గూర్చిన (ప్రశంస యించుక 
గానవచ్చినను ఆస్థల మాహాత్భ సమునుగూర్చిన గాధలను ఆబేవుని 
పూర్వ చరిత్రమును _(పబంధరూ'పమున వెలయించిన వాండి కోదండ 
రామకవి యుకం-లడే. 


శాకుళపదనిర్వ్వచన ము 


కాకుళ చ్య్మేతము కాకు లేశ్వరుండు అను పదములలోోని 
కాకుభపదమూకకు “ కాకుల ” అను రూపాంతరము [గహించి 
క =(బహ్మచేత, ఆకుల= వ్యా _శసఫమెనది. (బ్రహూయీ వేత రామణీయ 
కమునుజూచి తన్వితీఅక బహుయాపములనండి యచ్చట నిలిచి 
నట్లును కావుననే దాని కీ 'పేరుగలిగినట్లును కథ తెలుపుచున్నది. 

గంగాతీరమునం దపముచేయు (బహ్మూకు విమ్షను _పత్యతు. 
మయి * ఇచ్చటను జాలం దపంబానరించితింక 6 గ్పహ్రైతటినీ తటం 
బున (బశాంత సమాహాత బుద్ధి చేం దపం, నాతణీంచేయు వీ భుముగ 
నయ్యెడ కే నరుదెంతు-బుత్త్రకా !”. అని యిచ్చిన యానతి_పకా 
రము _బహ్ము కృష్ణా తీరమునకు? చేయగల నడుమ నొక్కచో, 
“ అనుపమ కానచాంతరవువోనది రమ్యతరంగడోలి కా 


క నదుతురాజహారాసము ఖగ ప్రక శాకులతీరభూరువాం, 
టనువుగరాాంచి చోద్యము॥ నబ్బ్దజాల౮ణాక్కను దన్ని దీరకళా, 


20 


* ఇప్పుడా నిన్నుయూర్స్స యిటు య్‌ నొం్ణయడం దప మాచరింప నీ 


వల్ల భాభ్యు దయ ము 


వెన్క పమ కనుంగొని (ేనవివ్వూలు.డ్రైనయా, 
ఒకరా ౯ దొరవిడ్డండు అశ 


మీ2ిని నాకం మటు నిల్సినకా ” 


-ల3౩ట నొక ఇ నాడు చతు కాస్యునిపాలికి సర్వ్టడేవ తా 

నను కయపదె_చి బహు సందుతు లొప్ప నమస్కరించి ని 
నా! 

(భఎంకమనసు్క్క_లయ్యు నతిరమ్యుక నచ్చట ఆకూజనద్వ్వాయం 

బంతెటు నిల్చియుక ఛవదుపాొ న్లీ నికి, న్యాశ్రయ మోస్ధ లం విలన్‌. 


. ఆకుల_మైెనయటి భవడాక్ళతి కామిత భ(దడాయి శీ 


"కాకులనవనామభేయ మనమసుంబుగ.( జేయు మటంచు జేలుప్రుల్‌ 
వోకలుగూాడి వేడిన వచో విళవంబు లను (గహీంచ నా 
లోకపితావముహుం డనుర లోక విలోకన మాచరింజ్రుచున్‌ . 


ఈ లోేకంబునం (బజ్య్యాకోం బగు ప్రణ్య కేత్రంబుగా నన్నుగ్రహించి వెజూ 
ఈల సిజానంబుం గాకులాఫ్‌ిభానం బొనరించె”. 


మజీయు శాకుళ వ్నేతమున విష్ణువు (బహాకుం (బత్యతు.మైన 


వ్ర 


వెప” సకనబచెవరలు బూరెల రాం జని నిల్చిన నట్టి య్యా 
ము విధ్యిప్రక రాకులమయ్యి rE 
ము మొసర్సితి జవ యను(గపీంపవే 09 


లా 


గగ 
ల్సి 
EN 
in 
గక 
లి 


అనియు నుండుటంజేసి (బైహ్ముగూడందనివినొందక బహురూ 
పముల ధరించి-విశీంచిన [(పబేశము అను భావము గనలపడు 
చున్నుదెం 

ఈపేరు కథానుసారముగ. గల్ప్చింపంబడినదిగగాని మొట్ట 
-మొదటిపేరు గాడనియు దీనికీ మూలరాపము వేటుగా నుండు 
ననియు దోంచుచున్న ది. అది పళిరిలింపం దగును. 


ఈ శ్షేతమందును ఇతరస్థలమందును గల తశొసనములలో 
“ కాకొలని (శ్రీవల్లభుంయు అనియున్నది. పం్మజౌండు పదు 
మూ కే తాబ్లుబలోని వాసవములలో కాళొలని అనియు 


శీతిక ర్స 


పదియేనవ _ శతాబశాసనములలో కాకుళము అనియు. 
గన౭బడుచున్న వి. కీ/జాభిరామమున “కాకొౌల్ని ” అని 
యున్నది. ఇందు కారు కొలను అను రెండు పదములున్న వి. 
ఇందలి “కా అనునది కారుశ బముమయొక్క- యవశిష్ట 
భాగము కావచ్చును. శకార్‌కొలను అను దానిలో శవ 
ముచ్చారణవశ మున లోపింపలా సిద్ధించినది కాకాొలను అను 
రూపము. కారు అనలా అడవి. అడవిలోనున్న కొలను అని 
భావము. ఇది మహారణ్యా మధ్యమున నున్నదనియు ఇందు పెద్ద 
సరసు (అదేచక తిర్ధము) గలదనియు ఈ కథలోనే యున్నది. 
కారుకొాలనుు కార్‌ కొలను, కాకొలను అని భూపావతారము. 
కొలను అను పదమునకు కొళ, కొళమ్‌, కుళ, కుళమ్‌ కుల, 
కులమ్‌ అను రూపములు కర్నాట తమిళ మహారాష్ట్ర్రభామలలోం 
౫లవ్ర. త _తృద్రేశీయులు వాడునపుడును కాకొళు కాకుళ అను 
రూపము లుదయించి యుండును. అది సంసస్ఫూాతపదముతోం గలు 
పలా కాకుళాధీశ్వర, కాకుళేళ్వర, కాకుళజ్నేతమొదలగునవి 
సిద్ధించియుండును. కావుననే పదునేనవ శతాబ్బమునందలి కృష్ణదేవ 
రాయని శాసనమునను భోజ రాజీయమునను కాకుళ అనురూపము 
గనంబడుచున్నది. ఇదియంతయు నాలోడనముచేయలా శాసనము 
లనుబట్టి పంజెండవ శాతొబ్ది పాాంతమునను, క్రీడాభిరామమును 
బట్టి పదునాల్లవ శతాబ్దము పాాంతమునను “ కాకొలను ' అను 
రూపమును పదునేనవ శతొబ్ది ప్రాంతమునకు “ కాకుళ ” కాకొళ, 
కాకుల అనురూపములును వాడుకలోనికి వచ్చినట్టును కనయిడు 
చున్నది. పండెండవ శతాబ్టికిటయూర్వమం దుండుశాసనములలో 
లభ్యమయిన వానిలో దీనిపయోగము గనంబడ లేదు. 


దీని(పతులా 


వల్ల భాభ్యదయము వతి యొకటి మదాాసు దొరతనము 
వారి పా_చ్యలిఖత ఫు _స్తకభాంజాగారము - R. No. 496. 


వల్ల ఛాభ్యు దయ ము 


సంఖ్యతోలయలదు. ఇడి భట్లపెనుమ ర్తి తాండవకృష్ల్ణ య్య 
గారి పతి ననుసరించి, వాాయంబడినదని చివరలోలదు. దీనికి “కి - 
(పతియని గు _ర్రించితిమి. వేళొక ప్రత యిటీవల (శ్రీకాకుళ పాంత 
మునుండి సంపాడింపబడినది. దానికి “చి” (పతియని సంశేతము. 
ఇందు కి |పతిలో లేని కాంతభాగము లభించినది. తృతీయా 
శ్వాసమున 49 మొదలు 95 పద్యము వజకుగల భాగము “చి 
(పతిలోనుండి |గహింపంబడినది. ఇంక ననేక పాఠముల విషయమున 
గసూడ విదియిెంతయు నుపకరించినది. దీనిని సంస్కృత ౫ ంథముతో c 
గాడ సంపాదించియిచ్చిన మెలవరం సూలు తెలుగుపండితు 
లగు శ) విద్వాన్‌, శృంగారం అయ్యమాచార్యులచారి శకెంతయు 
es కోరాడ రాముక్నాప్పయ 
, లలి" 
(శి సాదలవ్షైపతి శాస్త్రీ, 


వనల్లభాభ్యుదయము 


కుథమాశాాసము 


(టి 





) మతాకకులనాధు మాధవు విరిం 

సో చి [పార్షనాధీను సు 

yt ర 
కల కౌ1మాక్ళోపమ మేచకాంగు నతబ్బం! 

దారుక౯ సుపర్లాశ్వు ని 

8 అ జ 
త్యామనర్వ్యా పచి తాబ్బ పద్ద వేయు సరో 
జాత్వు౯ జగద్వల్త ఖ్‌ 

స్వామి£౯ సద్దుణు నాశ్రయించెద నఖీక 
ష్ట్యపా వికి న్నిష్ట్ణతోన్‌ క | 





G, (క్రీశరణుండు సూరిజక * పీవితపాదసరోజుండు౯ా నుప 
శ మణ్మిపభానిభళ 3 రీరు. డనఐతళుభాంతరంగుండుక్‌ 
కేశవదేవుండు౯ గరుడ $ కేతనుం డూర్చితశక్తుండుకా వావీ 
కేశుడు వేంకటాచల ని 3 కేతనుం జెప్పుడు మమ్ము (బోచుతన్‌. ౨9 


ఉ. జ్ఞానమయస్వరూపునిం దు * షారకరోపమదేహుని౯ సుఖా 
సీనుని వేదవేద్యుం దుల * సీదళదామవిభూము మంజువాగ్‌ 
గానసకాయికంబుల (ది $ కాలము బూజ లొనర్చి నెమ్ముది౯ా 
ధ్యానముసేసి కొ'ల్చెద హ 3 యాననమూర్తి నభీష్టసిద్ధికిన్‌. త్రి 


వ (శ్రీధరుంగొల్బి లశ ేవిం నొనియాడి 
ముదల వివషక్సేను ? ముది దలంచి 
భథకోపసంయమి + సరవితో భజియించి 
నాథమానులం గూర్చి $ నతియొనర్చి 
ఇ క చ “మాళ్యోపను” 2, క, మాభాం ద మందా. 8 కః, చ *“పచితాపదద్వయుో 
శీ చ, ఉల్ఫీస్టా వాపీ” ల్‌, క, చ * వాజ్యానస ” 


ము 
9 వల భఛాభ్యుదయ 


పుండక్కాతులం * బొగడి నెమ్ముడి రామ 
మి[ళుల నవలీల 1 నా(శయించి 

యామునాహ్టియునిం 1బ 4 రాకుంశు సేవించి 
రామానుజార్యులం 3 (బేవు నుడివి 


సర్వగురువుల నుతియించి ? సౌమ్య మలరం 
బరవుదేనికవరుల సీపర్య చేసి 
యస్తదాచార్య వర్యుల $ నాత్న నిలికి 
నిత్యసూరుల సేవించి 5 నేర్పుతోడ. 
ఈ. ఆదిము వావులూరుతన 4 యాగణి నారదునిం బరాకరుకా 


వదమయా౯ా జగచ్చయ ప 3$ వితుని సాత్యవ లేయు భీమం ue 
హోదుని నంబకీవుని కు 3 కార్టున శె "నక పుండరీకులన్‌ 


మోదవిశిష్టు చాల్భ ముని * ముఖ్యు వసిష్టు. దలంది _మొకెగూదన్‌,. 


శా. కాళీదాసుని మాఘ భారనవుల వే శ డృంం దండి సౌమిల్లుని౯ా 
వాలాయంబు మయూరుం జోరుం గవివా 4 గ్య్వా వ్రపారమేపార వా 
హ్యోలిం (బాకృతసత్క-వీం| దుల గుణా $ హద _(పశంసకా వచ 
శీలం బొప్పు నుతించి సూరిజనులన్‌ 3 సేవించి ఛావించెదన్‌. 


చ. ధనికుల గేహూచాటికొలం * దసరారుం డర్ధ 2 మపహ్నవంచు ఇవా 
డ్పున బుధ పుంగవ |పకృత $ పు _స్రక శబ్ద విశేషసంగతుల్‌ 
మనమున నెంతయుం బడని శ మాలిన యాకుకవి లి పణీతనూ 
తనకృతి తత్స భా (పకటి $ తేంబయిన౯ా భువి నాదరింతు కీ ? 


చ. అనుచు నభీష్ట డేవతల 3 నందఆంగార్చి ముదం బెలర్చ్ప వం 
దన మొనరించి సద్దురు క ) దంబములకా బువి వరు లక బురా 
తనకవిసారషభౌముల బు $ ధ్మ్యపకఠరంబుల సన్నుతించి యా 
ధునిక కప్‌ం్యదులం బొగడీ 3 దువ్క-విచేఖం దిరస్క-రించియున్‌. 


ర్‌ 


1. క. పరాంకుళ్లుసంజీవు ఇజం సం సేవ్యు 2. అపన్నహించు. చూ. ఇందే ఆ, శి. 
ఆపన్నాన్మదవిణమ ఆపహ్నావించు. 8. కం (ప్రణీత దండనకృ సచ్చభా (ప్రణదిత్రం. చ, * దం 


డనకృతి సక్సఖా( పవిడిక ౧౫ 


పథమాశ్యాాసము శ్రీ 


ఆ. కెౌముడియెననుం జదువ $ కళారచియించె నటంచుం జి త్తముల్‌ 
కమల మేల?) శబచయ 3 గుంభనలక్షుణ లత్యువై ఖరి౯ 
(శేమ దలిర్భం జేసెద గ 3 రిష్టబుధ్యాగణులార వల్లభ 
స్వామి వర్యపసాద విభ $ వం బిడి సత్స్భృతిగాం దలంపుండీ ! 9 


వ. అది యెట్లనిన మున్న కం-పుణ్యదివసంబున నిశాసముయంబునం బేకాంత 
నివాసంబున ముంచకోపరి సుఖసుప్తుండనై యున్న యెడ మదీయ స్వప్నం 
బున నొక దివ్య పురుమండు సాథూతగ్భ్చాత శరీరుండై  మత్పరిసరంబునం 
దగిలి (పత్యత తాళిదళసంపుటం బానంగి యొకు కృతి చమత్యతిగా 
రచియింపు మనిన న్మగావ్యాంబుగా నేనుజీ యూరకున్నంత౯- గొన్నిదినం 
బులు గడచిన పిమ్మట నొకళానాం డపరరాత్రంబునం బునస్స ప్రప్నా వేశం 
బున నవహార్ముఖంబునం గృహా పవా హావగాహోనంతరంబున౯ా బరిశుద్దాం 
బరధరుండనై సూర్యాభిముఖంబుగా దర్భా_స్తరణనమాసీనుండనై భగ 
వదాజ్ఞ్యాకెంక ర్యధుర్యుండ నై యున్న మత్సమోపంబున వి పరూపంబునం 
(బసన్ను డై నన్ను6 గనుంగొని యిట్లనియె. 10 


శా. శ్రీపత్యంఘీసరోజసం శ్రిత జనా 3 శీరాషద లబ్ద (పతి 
స్టైపర్యా పిత నాంధ కావ్యరచనా 3 సామర్థ్య దైవజ్ఞ వ 
ర్వాప_స్తంబసుసూ[త ప్మాత్రపరిచ 3 ర్వా భట్లపెన్మ ర్తి స 
ద్దోపామాత్యతనూజ సాధువాదయా $ కోదండరామాహ్వాయా ! 11 


క, అని విలిచి నిజకరంబునC 
దనదుపురాతనపు సంసాోత।థీ కోశం 
బును నొసంగిన నిడి యయ్యది 
యనవుడు నత జెటుగం జెప్పె * నభిమత మెల్లన్‌. 12 


వ (శీకాకుళ శే తమాహాత్శ నం శుద వ్యత్య సంబె  యున్నయది. యథా 
(కమంబుగా నొనరించి సవి_స్తరంబు గావింపు మని యడిగినం దదనంతరంబ 
నీ వెవ్వు రని యే నడిగినం దాను (శీరంగపట్టణ రంగనాథుండ నని తన 
యన్వయాభిభానంబులం: చేటపడ నెజింగించిన భోజనా నంతరంబుశ సకల 
సంభావణంబుల కనుకూలంబు రమ్మని యాడదిష జు నస్థద్ష ప్రవాంబువకు౯€ 


వం 


వలభాభ్యుదయ ము 


డారని వచ్చియా విపునితో నిష్టూలాప సం'భావషణంబున నుండి యంత 
సూవాదన శాక పాక యత్న పరుండనై యేను మాధభ్యందినస్నానం బొన 
రించి పూకాంశుక పరివృతుండ నగుచు దిగ్గున మేలాగాంచి. సమాహిత 
స్వాంతుండవై సంభావించి గురుబుధ కవి వర్యులకుం [బణమిల్రీ తదను 
మతి వడసి నా నేర్చు విధంబున రచియింప నుద్యుక్తుండ నై. 13 


తా "లిజన్మసం( పదాయము 

అలమి ఏితర్వి-ంచి మూడ 1 నాయ్యెయ్య వియోా 

తెలియన, ఇంకముందఆ రాం 

గల త త్రత్సం ప్రదాయ * కధ యెయ్యెదియోా. 14 


అని పితరి-0ంచి మాడం (బకృతి నస్తదీయతను బంధ సంబంథాన్నయ 
పరాళీవర్ణనసీయుట వృధానులాపం బని మనంబున నిశ్చయించి 
చితంబగు భగవద్దుణానుభవంబు చేయ నిఖలక ల్బషపాపహారంబును 
వతిపావవంబును నని తలంచి తన్యాహోత్మ ఖం బఖివర్ణి ంచెద నిపిభంబున. 15 


పురం 
యం 


(శీమతా;కుళ నివసన 

కావు, రమాభవ నితాంత 4 కల్యాణ గులో 

దామ వారి నీలవ్మిగహ 

పాదూంబరవృత విరించి * హితనుతచరితా ! 16 


అవి మణజియును. 17 


శా, జైనానందమయుక జగద్గురు, మనో 3 జ్జ పౌఢినిత్యాను సం 


భాన లకర మూం(ధ నాయక చరి 3 (తం బద్భుతం శూర్య సం 
తాన స్తవ్య మటంచు నెమ్ముది సమా * ఛానంబుగా. దత్య-ఫా 
థఫనసా్వంతుండనై , రమాధనవుసి. శ్రా $ రింతు౯ా విశేవంబుగాన్‌. 18 


స edi జగత్‌ శ కల్యాణ వార్మితుని౯ 


ern న్మేతుని౯ా దనుజసీ 3 నాజి (తునికా డినవ 
త్పలసన్నిత్రుని పో _కొకాశతజరి స్‌ పొా-రోల్ల సచ్చ్యత్రునిన్‌. 19 


గొ 


(పథమాహవ్వ్వాసము స్‌ 


. ఇం[దనీలోపమ 3 సాంద సంహాననుం బీ 


తాంబర ఛారు నా * గారిగమను 
మండిత కోటీర 4 మాణిక్య కుండలు. 

గాస్తుభరత్న (ప * కాశవదను 
న. నందక శంఖ 3 చక సమన్విత 


బాహుచతుష్టయ * శాసవమూను6 
గంకొణ కేయూర 3 కింకిణి కాంచికా 
మంజీర నూపుర ఈ రంజ తాత్ను 


గరుడకేతను నుర గేం శ శరధి శయను 

నుతగుణోల్తాసు లటీ్ణమ ౪ నోనివాసు 

మహితపదపద్భ్లూం కుంద స $ మూనరదను. 

నోటి మన్దుథలావణ్యు 3 గుణశరణ్య. 20 


షష్ట్యంతము లూ, 
అ 


= వవం విధనుందరునకు 


ఛావజజనకునకు. బరమ శ పదవానునకుక౯ 
చేవారినై న్య జేతకం6 
గేవలదివిజ[ పసన్న 3 కృతణా(తునకు౯. 9] 


: క్రీవనికా వల్లభునకు 


చీవక జేగీయ మాన 3 చ్షిదూపునకు౯ 
బావనమూా ర్తి కి సంయమి 
భావనివాసునకు రుచిర 3 పద్మాయునకున్‌, 22 


. ఇందవరాభ మేచక 


సుందరగా తునకు నవ్య 4 కుఛ చరితునకుక౯ా 
బృందారకా భినుతునకు 
ఛందోవిధీ|బణార 4 చణచరణునకున్‌. బక 


ః విష్షునకును భువనైక చ 


రిష్టునకును భణ్యలంక 3 రిమ్టునకు౯ (ఛా 


వల భాభ్యుదయము 


జి మునకు లోకపావన 


కృష్లాతటినీతటాడి 3 కృతభూషునకు౯ 2. 
దివిజేం దే వితునకు కా 

గవివరసంస్తుత్వసుగుణ 3 గణనిలయునకుకా 

భవరోగచికిత్సకునకుం 

గసువలయసంరకుకునకు 4 గోవింనునకున్‌. ఏస్‌ 


= గరుడాసనున కనంత 


స్ఫురదురుచరమాంగశయన 3 భోగార్హు నకు౯ 
నిరు పమహాో రానిగ్టితునకు- 
గరు కారసభరితనుతికిం * గాకుళపతికిన్‌. 96 


= సమర్పితంబుగా నాయొనర్చంబూనిన వల్లఛాభ్యుదయం బను శ్రీకాకుళ 


తత మాహాత్శు వ్రంబునకు. గథాపాారంభ అ బెట్టిదనిన. 97 


= గణ్యులు తర౮-భాహ్యుతతి 3 కల్పితకావ్య కళాకలాప స 


దుణ్యు లనేక యాగపరి 3 తుష్టమనస్పువమునః,పసాద నై 
పుణ్యులు పుణ్యక ర్శకృతి $ పూత చర్మితులు నై_న్గనైమిశాొ 
రణ్యాథ రాతలాంచితశ శ రణ్యమహార్తులు పహార్త సంగతిన్‌ . 98 


అలరి వి పసభాయుత $ విలసితముగ 

శౌనకాది మహామునుల్‌ 3 సృత్రయాగ 

కర్భకౌశల మవుర జ 3 గన్నుతముగ 

'నూతకథిత పురాణసంయపీతు లగుచు. 29 


. తన్నఖవేళ సత్యసుకృ 3) త్యవతు లంచిత వెద పారగుల్‌ 


చిన్గుయసంవి దా_త్త పరి 3 వీలన శాన్ర్రవిచారభీరు లు 
ద్యన్నృతివిష్తుభ కర్ణి లతి 5 డాంతి శమాన్వితయూ ర్లులె 2 పది 
న్నెన్మిదివిద్దలుం గల జి 0 కేం ద్రియు లాతకతవితముత్చరుల్‌ : 90 


మే యః చరిషైులు 2, కు వంతు లె. 
ze | 


(పథ మశ సము 7 


సీ, మజియు న(తి వసిష్ట 5 మైతాగవరుణి వాము 
దేవ కాళిక శుక $ దేవలాఖ్య 
గొాతవము జాజూలి 3 కౌండిన్య కాశ్యప 
మాండవ్య శాండిల్య 4 వుందపాల 
వ్యాస పర్వత భరదాష్టజ పరాశర 
వారిత వైశంపాయ * నాదులైన 
తిదళర్షి వరథధరి $ త్రీ సురమవానులు 
రాజతపోధనుల్‌ 9 లేజమెసల 


నాగమాథ్యులు మునివరు 3 లేగుదేరం 

దదనుముతి నంతబ్యహ్మావి 5 త్స)వర జనుల 

గాంచి కెౌనకసంయమి 4 కౌతుకమున. 

బూజ లొనరించె నతులవి ౪ భూతి వెటయం,. త] 


క, తదనంతరంబ వినయం 
బొదవంగం గుశలపశంస 3 లొాగిణేసి శుభా 
స్పదమగు కావ్యం బయ్యది వలి 
సదవులవుతులార యనిన $ సంయమివర్యుల్‌ 
మ. పరత_త్వ్వస్థితి చిత్తవృత్తులయి స 3 దృవళ్టుది వేదాంత త 
_త్వరవాస్యపుతి పాదులై నిగమసం $ భామ్యప)సంగపక 
రసజ్ఞ త్వక థానులావదృథఢ-చ 3 ర్భాసాంద విజ్ఞానత 
త్సరు లయ్యుకా బరమాత్శబాోధక శుభ 3 పాగల్బ నీ మేపారలన్‌, 89 
క. తమలోన లెస్ప శాత 
క )ముమున వేదాంతసరణి ౫ గంభీరరవా 
స్యములెల్ల నరసి పొలుపుగ 
విమలజ్ఞానానురాగ 3 విశ్రుతు లవురన్‌. 94 
శా.“సత్యంజ్ఞానమనంతి శబ్బరచనా 3 సాధారణంబెన యా 
శు్రత్యంత పీతిపాద్యు నవ్యయునిం జి $ దూ+పు౯ా మహాదేవసనం 
స్తుత్యబ)హ్మూవిరాజమాను పారి యం 3) చుకా నిశ్చయంబెనం డా 
మత్వేంతపమదాంతరంగసువమా న్‌ థ్యానానులాపంబులన్‌ , వర్‌ 


5 


వల్ల భాభ్యుద యము 


క, వారివరద పరబ)వాష్టి 


దర 1శార్జార్య బ్దకయ సు $ ఛాకరసవాజా 


౮౯ 
ధర చానుదేవ దాసా 
దరణీయకటాశతువిపుల + తావమురసాయా ! 


వ్యాఖ్యాన ఇవాతురీధురీణులై న యమ్మునివ రేణ్యులు ధ్యానవందొనకీ 
ఏయనకుభావహంబయిన నీంయున్నారాయణమూ ర్తి గపరాకథలు వరి హూ 
“తద్విహ్లోః పరమంపద'ి మును శళ్ఫుత్వంత పీమాణవచనర చనా విశేవోంబ. 
బరవాసు బేవునిగా భావించి దృఢనిశ్చయులై తను నుద్దేశించి శ్రద్దా? 
నిస్టాపరులయి సతయాగక్రియా కలాపంబు2 శాస్తాను సారంజ 
నానరించుచున్న సమయంబున 

నారదుండు (శ్రీకాకుళ క్షేత్రమును (బళంసీంచుట, 


ఉం శారిగుణానుకీ ర్తనవి 3 శారదుండయ్యును గేల ఏశాల బ 


లా రటు గోర మోటు చను 3 లాపసనుభారసభార లూరలా 
శారదనీరదాభవారి $ చందనసుందరబే హుల్లై న యా 
నారదమాని వచ్చె గరు ) ణాపరిణావాసురాగయుకులా , 


చ. తనవ్బుదుగాన గుంభనవి ౫ తానము మాటికి నుగ్గడింపుచుక౯ా 


వనరువాగర్భు సంభవుండు $ వచ్చిన గన్ఫొని సంయమిాందు?లు౯ 
వినయముతో నెదురొూనుచు * వేగముగా నవు డర్భ్య పాద్యముల్‌ 
దనరలగ నిచ్చి తా మతిము * దంబున బూజ లొనర్చ వేడుకన్‌. 


ఉ. అంత సుఖోపవిష్షుండగు 3 నమ్మునిసుంగవు౭ జూచి వార ల 


భ్యంతర మింతలేక యతి $ వార్షకులై కుశలపుశంసల 
త్వంతము చేయం దా నతిము 3 దావహుండయ్యును మోారుచపేవున 


సంతసమా సమ _స్తముని * స త్రములు౯ మజిసతంయాగమున్‌, 


క. అని యడిగిన నారదునకు 


వినయోక్తుల నట్టు లనిరి $ విపంవచేణ్యుల్‌ 





(పవథమాూాశాపస్రసము 9 


మునివర మూ రిటువేంచే 
సిన నొనా శుభంబు యాగ $F సిద్ధియు నయ్యెన్‌. 41 


=. అని మణి వార ర బావ్పుపుల ౫ కాంకురసుందర మూ రులయ్యు న 
య్యనఘు.  దిలోకయానరతు $ నబ్దభవోద్భను సర్వలతీర్ణవం 

దనపరు. బుణ్యబేహుని ను 5 దా _తతపోధనుం డైన నారదుం 

గని కొనియాడి మోడ్చ్పులర * కంజపుటంబుల మొక్కి. వెండియున్‌. 42 


* చింత దొలంగా యాగఫల 3 £ సిద్దియు నయ్యెను యజ్ఞ "దేవతల్‌ 
సంతస మంది రో దివిజ $ సంయమివర్య, మదీయ పూర్వ జ 
న్యాంతర పుణ్యభాగ్య నివ  హాంబున మి రిటు రాక గచ్చ నేం 
జంత శుభం బటంచు వచి * యించిరి వాానివరేణ్యు లయ్యెడక్‌. 48 
. దేబ్మాభవదీయ లోక సంచారం బస్మడాడి జనంబులం బావనులం జేయుటే 
కదా ! అదియునుంగాక మో రాడని తీర్థంబులు మిరు సేవింపని దివ్వ 
శేతుంబులు ముజ్జగంబులం గలవే * మహాళ్కా, తావకాగమనం బెచ్చట 
నుండియో) సర్వంబునుం చెలియ వివరింపవలయు నని విన్న వించి 
మజియును. 44 


+ ఎయ్యెవి పుణ్య దేశములు + ఎయ్యెవిదేవనివాస యోగ్యముల్‌ 

ఎయ్యెవి సార్వకాలిక మ 4 నేక "మహాజన రంజనంబుతై 

చయ్యన వారిరాశి కను 9 సారములైన నదీనదంబు ల 

య్యయ్యవి మాకు చేటపడ * నానతి యావలయుం నగృపానిథ్‌ ! 45 


- అని యడిగిన శౌనకాది మహామునుల కత్యంత కృపాయ త్త చిత్తుండై న 
నారదుం డిట్లనియె. 46 


. సవి శేవంబుగ సాలకింపుండు జగ 3 త్సంచారినై యిష్పు డీ 

యవనిం గల్లు తరంగిణీ నివహా పు 4 ౯ తేత)ముల్‌ గాంచు-వో 

శివమై యద్భుత దర్శనీయ మగుచు౯ 3 శ్రీకాకుళ స్థానే 

శవ దేవాలయ మొప్పుచుండంగను గృశేస్తాతీర చేశంబునన్‌, 47 





1, క మహాజన దంబు నంబులేె థి 
ఖై 


10 వల్ల ఛాభ్యదయము 


న్‌ కరాచి యటు సహ్యాజాస్నాన స మాచరించి 


మనను విలసిల్ల సంఛ్వాాడి 3 మంత)చయము 
లఎ-చితంబుగ వచత జపించి వుజియు 


కు కరిగి వోశేచివువె న. 
ప్య్రసన్ని ధి కరిగి గ్‌ శేచిష్షువైన 


48 
న భద కోటివిమానంబు 3 పభ దలిర్భం 
గమలభవ నిక్మితోచడార * కనకరత్న 
ఖచిత సింహాసన స్టితుం 4 గవములనాభు€ 
గాంచి ముడమున సేపించి * గారవమున. 49 


క 5 విశళోళటనవముటేజు 3 "రాజపీంచాస్యుని 


పోటుకరత్న కిరీటకలితు 
మర్యాకుండం? భాస * మానగండద్భయు 
సుల్లాబ్దదళ చేతు శ భూరిగ్మాతు 
స్తాన కందక పాంచ 3 జన్య సుదర్శన 
సరచతుష్టయు దివ్వ ఫే కంబుకంఠు 
2 "చేయ 3ంకణాం కే గద మణ్యలంకారు 
కింబిభలాధభరుం 3 వీతవాసను 
బలగం హను స్యుభూవిీలాసభాసు 
క్రీ *మా(శిత వము లే.శీషకటాయు 
యా బాబాకు (దం దవూాజిత 4 పాదయుగళు 
అ వ్నలావణున్ట చకానిమాశనసశరణ్యు. ర్‌0 
4. సటూాూదచియు నెమ్య్బూనం బలరం 3 జోద్యముగా నిలం జూగి (మొక్కి వా 
జూ వం లతేష్టే వైఖరిపి $ శంకట వృత్తిని సంస్తుతింపుచు౯, 
తేబియు. నాతేపషం విశ ఫ 4 లించె నటంచును హెచ్చు గంతులకా 
౫ మను మూట మాటికిని శ వందనముల్‌ (ప్రకటించి యంతటన్‌. ర్‌! 
గ, వ చు షల గేలటుదోయి విన శ యంబునః గూరిచి వాళిం జేర్చి “య 
ధఛ్యాలయానుతాయ భ _క్షవర 4 జాయ రమారముణాయ దేవదే 
ప (1 ముసి-(దగేయ పద * పద్దయుగాయ శుభాయ కాకుళే 
జాయ నమోగంమో” యనుచు శ సాగి నమస్కాతిఫేసి వెండియున్‌. రల 


em 


(ప్రథమాశ్వాసము Il 


+. మత్స్వ్యాస్వరాపాయ + మహనీయ కమకఠాయ 


దివిజ పసన్నాయ ఫ్‌ తే నమోస్తు 
ఆఅఆదవరాపహాయ 3 హర్యతరూపాయ 
దేవతావినుతాయ $ తే నమోస్తు 
వామనాయ గరిష్ట * ఛార్ణవరామాయ 
దినకరకులజాయ * తే నమో౭న్తు 
బలరామకాఖ్యాయ * పంకజ నాభాయ 
నిత్యాయ పరమాత్మ శ నే నమోస్తు 
భదకోటి విమానాయ 3 భాసురాయ 
ఫీమతే కాకుళేశాయ * సామోేయ 
వర నవాతర మంతాఖ్య 9 వెభవాయ 
లీ/నివాసాయ హరయే న * మోనమోా౭స్తు, రక్తి 


, అని దండపణామంబు లాచరించి. 54 


. కేళవ, చక పాణి, హార్కి 9 కృష్ణ, జనార్హన, వాసుదేవ ల 


మ్న్‌ుభ బాహుమధ్య, సర 4 సీరుహూ నేతి, మవోతనుతి, ప 
_త్ర్రోశతురంగ, శార్‌జ్లీ, పర * మేశ, సురర్ష భ, పద్దనాభ, క) 
వ్యాశనవైరిి, కౌరి, కరు  ణాకర్క సంయమిలోక పూజితా. ఫ్‌ర్‌ 


. అని కొనియాడుచు, సిగతి 


శ్‌ 


వినయ వివేకానులాప * విజ్ఞానమున౯ 
గనుంగొని నవముసరూరింపుచు. 
దనివియు. దీరక నుదాత్త * తత్పరమతినై. 56 


* ఇట్లు నిలిచి ప్యతిదిన మహోోేత్సవంబు 'సేవింపుచున్న. బాత ర్భభ్యాహ్నా 


సాయంసమయంబులం బంచసూ _కృవుంత)పఠళ నోత౮ాంఠఈ కంఠులై యుపకంఠ 
వీఠాధిరూఢు లై శ్రీమహాభాగవతు లారాధనంబుసేయు సమయంబున. ల? 


భక్తిచే నతుల ప్ర? బంథాను సంధాన 
నిపుణత వైష్ణవ $ నివహా మలర 


12 వల్ల భాభ్యుదయము 


దగ షడంగాడి వేద $ దప)పారాయణా 
భిజ్ఞ తవై దికశవిసర మమరం 
గమనీయతాళసం $ గతి గాన మొనరించు 
పాఠకసముదాయ 4 పటివు దనర 
రంభాసమాన వి $ జృంభ నర్తన కళా 
కలిత లీలా * వార $ కాంతలాడ 
భూరిఖేరీ మృదంగ గం $ భీర మురజ 
వాద్య జాతము 'లెల్లను వలను మోజు 
నతులగతి. జెలంగి వాయింప 4 నఖలదిశలు 
"చెవుడువడలగను దాపస 3 సేణి వొగడ. గ్‌ 


క. గంభీర నాభికాకుచ 
కుంభము లలరంగ నాట్య 3 గురుగాన కథా 
రంభలయి వారకాంతలు 
కుంఛ్చార్తిక లల్ల నల్లం 4 ౫సలుకుచు నిడంగాన్‌ . 59 


స్రగ్ధర. సేవింతుం గాకుశేశున్‌ 3 సితరుచి సదృశ 3 స్నేర వక్తుం బవితుంన్‌ 
'చేవానీకారి జెతు,)న్‌ 4 దివిజ ముది గణ 3 భ్వేయకల్యాణ గాతు+న్‌ 
శ్రవిమ్షున్‌ భక్తలోక $ పీయు గుణగణ వ $ ర్గిమ్ల రోచిము జిహ్లున్‌ 
యావతరాప్లా తటిన్యా $ యతతటనిలయా 3 ఛ్వాసునిం గశవాఖ్యున్‌ .60 

ఉ. అంత మపహోవముహుల్‌ హరి స? మరిత తీర్థ మహో పొసాదముల్‌ 
కాంతముగొ నొసంగుటయు. 3 “కని కన్నుల నొత్తుకాంచు సు 

_ స్వాంత నితాంత వైఖరిని 5 సాపడి మి రొనరించు యజ్ఞ వృ 

తాంతము వినుల సని ము 4 దంబునం గన్లాెన నగుదెంచితిన్‌. 61 


న. మజీయు నద్దేను మహాసీయాను భావంబు గొనియాడ నలువ కయిన నలవి 
"గాదు. భవదీయ యాగంబు సాంగంబుగా నొనరింప నర్హ్ము లని యానతిచ్చి 
పోయివచ్చెద ననవుడు కెనకాది మహోమును లానిక్టర సంయమిప్రవరు 
నవలోకించి యిట్లనిరి. 62 


1. కవితతా వారకాకాంతలాడ. 


(ఉథవమాశ్వాసము 18 


గ్‌. "దేవ శ్రీకాకుశళేశు పి 5 భావ మిపుడు 
వినయం గడువేడు- యగు చుండు * ఏను లలర 
నాన తివలె నన్న న మాని వర్యుం 
ఉజదరాయ త్తచిత్తుండై యనియె నపుడు. 6కి 


వ, అట దననికట పదేశంబునం దనరు సూతసంయమి[ పవరు నవలోకించి 
యితం డఖల జా! స్తేతిహాస పురాణ వ్యాఖ్యాన చాతురీస మేతుండు 
బూతభవివ్యుద్వ_ రమాన వేదియై కృష్ణ దై ౩3పాయనాన్నుగహంబునంచేసి సర్వం 
బును నెబుంగు నితం డానతిచ్చిన నంతయుం దేటపడు నని తతూథా 
వృతాంతం బంతయు సవి స్తరంబుగా. చెలబ్బుటకు నమ్మునివరు నియమించి 
వారివే ననుజ్ఞుతుండై యష్తూ డంతర్జానంబు నొంచెె నంత నిఖలకిల్బీవహో 
రు లయిన యా (బహ్మవాదు లాశ్చ ర్యానంద భరహృదయు లయి తద్య 
జ్ఞంబు గడచన నొనరించియు బుత్విజుల సదస్యులం బూజించియు ననేక 
దశ్నీణ లొసంగి తదనంతరంబ [కతుసమొా_ప్రియందు నవభృ్యథన్నా నాలం 
కృతశరీరులయి సుఖోపవిష్టులయి నారదవచన  (క్రమంబున వ్యాస 
శిష్యుండై న రొమహర్ధణి మనీషిం (యార్థించియు, నర పూజలం దనిపియు 
సంతుష్ట హృదయునిం గావించి నిరిశీంచి యమ్మునివ రేణ్యు లిల్లనిరి. 64 


క. సూత, మహానుభావ, ఘన * సువ్రత సాత్భవ'తే యశిష్య, వ్‌ 
ఖ్య్యాతిగ విష్ణుమూర్తి యగు 4 నమ్మువాని ను పరాశరాత్మజుం 
డాతతవేదరాకి యిది 3 యంతయు. దథ్యము తత్‌ (పసాదముం 
(బీతిగ నికు6 గల్లుటయుం 4 జెంపుగ సర్భవికుండ ఏయ్యెడ౯. రఫ్‌ 


ఉ. కావున నానతియి మొగి 
దావకముఖ వచనరచన 3 తేజ్‌ జ్ఞులు మెచ్చక౯ 
"దేవ వాపీ_కేకుడు ము 
న్నే వననిధిపాంతవాసి * యచ్చట నిలుచున్‌ 66 


క, కృహ్లా తీరంబున రో 
చిషుత నజుం జెటు నిల్చెం  జిత్తం బలరఖభా 
క్‌ ఛం కీ 


14 


వం 


వల్ల భాభ్యుదయము 


చె'ప్ప్లవ న తేమ తెల్పవె 
విమ్షుండగు కాకుశేశు ) విభవము మాకున్‌. 


అని యడిగిన సూతుం డీట్లని చెప్పం దొడంగ, 
(బవ్యా కృష్ణాతీరయునం దపము చేయుట. 


శా. వాణీభర్త హిరణ్య గర్భుడు పున 3 రగవ్మాత్వముం గోరి గీ 


'ర్వాణుల్‌ మచ్చంగం బూర్వది కటలన 3 ద్వారాశిచెంతకా సుర 
(శేణీ సేవిత జహ్ను సన్నునిసుతా 5 సీమ౯ా శుచి స్వాంతుండై 
పా్రాణాయామపరాయణుం డయి తపం * బత్యంతముం జేయుచున్‌. 
నిపుణత్వుంబున ఫంఖ చక్ర ధరుని౯్‌ 3 నీలాంబుదశ్యామునికా 
జపమంత్యంబుల నాతృలోం దలంచుచు౯ 3 జాంబూనదాచ్జాళిచే 
నుపచారంబు లనేకముల్‌ వమునమునం * దూహించి పూజంపంగాం 
గృపతో నమ్మహీతాతు భ్‌ _కికి హృపీ. 4 కేశుండు లీలాగలతిన్‌. 


. వేంచేసియు వాణీపతి 


గాంచియు నియ తేందిగయత్వ * గారవమున న 
భ్యంచితతప మునరించితి 
సంచితవముగుం దత్సలంబు 3 చయ్యన ననుచున్‌ . 


క. అతి చూప దర్శనుం డై 


పృతిదర్శ సుదర్శనంబు 3 పిమదం బలర౯ 
సతతము గావించెద నని 
యతి వేడుకతో సుదర్భ్శ * నాయుధు డంతక్‌. 


=, మగిడీ యొక్క-దర్శ్భయందు 


సొంపుగా వేలుపు * గుం పులు గొలువంగ 
'దేవతాధీశుండు ్‌ తేజ మెసల 

దతం డాదిగం బ్రుజూ 3 ధ్యత్షులు తొమ్ముండు,) 
స్వగణసమే తుండ స భంకరుండు 

శంకిత వృతులగు ఫ్‌ సర్వమునీందు)లు 
గవాతారకాదిత్వ * గణము మజియు 


68 


69 


71 


78 


[పథమాశ్యసము కేస్‌ 


వసువులు పాతాళ * వాసులు పుణ్యత 
రంగిణుల్‌ రత్నాకళరంబు లెలమి 
పీణవపూర్వక నిగమముల్‌ 3 పథితముగను 
సరసిజోద్భవ చృప్రిత్ర 3 జహ్ను కన్య 
కాతటంబున కేంగియుం 3 గాతుకమున 
'యోజనద్వాయ పర్యంత * యుక్తులగుచు. 74 


. పరివేష్టింప విరించి యుగతబము౯ 3 భాగీరథ్‌ తీర మం 

దరుదారంగను జిన్నయాత్న్మకుని బి 3 హాంజాధినాథు౯ వారిం 
బరమవ్యోవమనివాసబింబము మడి౯ * భావించి సబ్బు కితోం 

జిరకాలంబు తపంబు సేయలం గడు౯ 3 శ్రీవల్లభస్వామియున్‌. 75 


=. ఆతని భక్తికి౯ మది ము * దావహుండై. యరవిందమధ్యసం 

జూతునిం గాంచి యిచ్చటను $ జాలం దపం బొనరించి తింకం గ 
హ్లాతేటినీతటంబునం బ్ర 4 శాంత సమాహిత బుద్ది వేం దపం 

బాతణీం జేయు నీళు) ముగ 3 నయ్యెడ కి నరుదెంతుం బు త్త/కా ! 6 


= అని మేఘ గంభీర ఛాహణంబుల నప్పుండరీకాత్వుం డానతిచ్చిన విని విస్తాయం 
బంది యప్పుదొ స్తద్భవుండు సంతుష్ట మానసుండై యాత్సణంబునం దన 
మోల నున్న మారగంజేయ మహామునీందు?) నవలోకించియిట్లని యె, 77 


= ఏ నిటం బూజ సేయు దఖ 3 'లేశ్వరుంై న రమూామనోపహారుకా 

మానితభ _క్తితో మును సీమ స్త పటిషఘ్టసుఖోపఛారసం 

భఛానసపర్య లాగమవి 5 థఛానము తప్పక యుండ నీవు ని 

చో నివసించి చేయు పరి 3 శుద్ధిగ వానిగణావతంసవూ |! 78 


. అని నియమించి దా నతి ర * యంబున చేయ మధ్య నొోక్కు-చో 
ననుపమకాననాంతర మ} హోనది రమ్యతరంగడోలికా 
కనదురురాజహాంసము ఖగ పక రాకుల తీర భూరుహాం 

బనువుగం గాంచి చోద్యముగ 3 నబ్దజుం డాత్శను తన్వి తీరకన్‌. 79 


16 


వల్ల ఛాభ్యదయము 


మ_త్త. పెకుు-రూపములై కనుంగొని థ్‌ పిమవివ్వాలుడై నత 


చ్‌, 


జై 


పకిం చాల్ల్‌'రబిడ్డ డంత న 4 భంబునందు సమంబుగా 
మికుూటంబగు రూపేేోఖ ని * మేషమం దుపసంహృృృతం 
బాక్కతూర రచించి మేదిని * నొక్క-(డై యట నిల్సినన్‌., 80 


. అంతట నొకంానాండు చతు రాస్యునిపాలికి సర్వచేవతా 


సంతతు లేగుడెంచి బబు 3 సంస్తుతు లొప్ప నమస్కరించి వి 
ఛా/ంత మనస్కులయ్యు నతి 3 రవ్యుత నచ్చట యోజనద్వయం 
బంతట నిప్హాయున్‌ భవదు 3 పా న్మికి నాశయ మిోాస్థలం విలన్‌. 81 


+ ఆకులమైన యట్టిభవ 3 దాకతి కామితభద9దాయి, శ్రి) 


కాకుల నామధేయ మున 4 ఖుంబుగంజేయు మటంచు వేలుపుల్‌ 
జోకలుగూడి వేండిన వోచోవిభవంబు లనుగహించె నా 
లోకవీతావముహుం డమర * లోకవిలోకన మాచరింపు చున్‌. 82 


- ఇట్లు సర్వసుపర్వనికర జేగీయమాన పార్ధ నానులాపంబుల నంగీకరించి 


/ 
సంతుష్టహృూద యారవిందుండై. యరవిందభనుండు, పరమపావనంబును 


నిఖలపా పవారంబును 'కామితార్జప్రదంబును ము _క్రిదాయకంబునునై 
లోకంబునం బృఖ్య్యాతంబగు పుణ్యతెతోంబుగా ననుగ హించి నె జాకుల 
నిదానంబునం గాకులాభిధానం బొనరించె ననంతరంబ బృందారక 
బృందంబు సరమానందంబునం బొండి యన్నలువచేత ననుజ్బాతులై 
తవు తవు లోకంబులకుం జనిరి. తదనంతరంబు. 88 


నలువయు6€ గాకుళాఖ్యుశరశ ఇంబునం దొవ్ల్‌టికంకు సూటిగా 
జలజదభాయతాతుపద * సారసయుగ్గము చెమ్మనంబున౯ 

నిలిపి తపంబు సల్పం గరుశణించి కృుపారససింధు. వెనయ 

న్నలిన విలోచనుం డగుజ 3 నార్హనబేవుండు సత్వరంబుగన్‌ . £4 


= చని పూర్వపుకారవై భవంబున రి 


స్ట శంపాలతోజ్జ ప్రల 3 జలదంబు'కె వడి 


(వ్ర) చేవి యురమునం * జెలలెిసచుండ 


1. క. చ. “ జెరాకుఖ? 
షష 


శ్రథమాశ్యాాసము 


రాకానశాంకది * రాజమానాస్య 1 ప 


"కావ ది కటములం $4 లయం బర్వం 


దరుణారగాకళోటి నుం దర కిరటద్యుతుల్‌ 


దరహాోనరోచులుం శ దడయిడంగ 


ముకురనమాన క శ పోలద్యయ (కభ 


చబింబోష్ట.కాంతి కు 343 డంబ వములరఈ 


జకురకనదళిక జలజ * (కుకటనయన 
కంబు కంధర సుభూ వి + కాస మేరు 
పర్వతోన్నత చంచ తు 3 పర్ల వాహ 
నాధిరూఢతం దనరు వా 4 వ్యోళి నపుడు. 


సు శంఖ చ (కాంభోజ 3 వార్డు సంయుత చతు 


ర్పాహాభికోభి త్రో 9 తాహుం డగుచు 


క్రివత్స కౌస్తుభ 4 గై) వేయకేయూర 


హోరనూపుర పరి 3 పూరు డగసచుం 


బీతాంబరోల్ల్త సత్‌ $ మ్భ్ఫుథు క టిద్వయభవ్య 


సర్వలక్షణ రేఖ * చరణుం డగుచు 


హార్యశుమధ్యవమె $ భమ నిమ్న తరనాభు 


డగుచును సము విభ 4 కాంగుం డగుచు 


నురదినీ శేశముఖ నిత్య 3 సూరి చేవ్య 

గరుడ గంధర్య చేవ కి న్నర పరీత 
నారద సనత్పుజాత గా $4 న|పసంగ 
'రూగిజేగియమాన సం శ యోగుల డగుచు, 


ఆ. అప్పరోగణంబు శ లానందముగ చాడ 
దేవదూందుభులును + 8విని (మాయం 
బారిజాతకుసువు శ పటలి వర్చి ౦పంగ 
సర్వమునులు 2చవ * చయము గొలువ. 


యున్న ది. 
డె 


చేవ. 


1¢ 


86 


87 


88 


1. ్జ. (ప్రకాశము దిక్కు_ల, పఠూంలేడయమువ (వ్ర కాళ చర్మితాదులలోం జేర్చుకొనసవలపి 
తః 


18 వల్ల ఛాభ్యదయము 


క, ఇవ్వీధమునం (బత్యతుం 
బవ్వునజాూసనున్మిమోల $ నవ్యయు.6 డాద్యుం 
డవ్వ్వనరువ+యతాక్షుండు 
రిన్వ్వునం జని నిలిచి యట వి 3 రించింజీరళా 80 
ఉ. లేచి నమస్కరించి పడి 3 లెంబుగ నప్పురమేస్థ. మాటికిం 
జాచి యనేకవారములు + వొకముగాలోల (బదత్సీణించి "కా 
లోచితవైఖరిం గడు న శ యోక్తుల సం సవలీలం గేశవ 
శ్రీ) చరణారవిందములు 3 చేరి నుతు ల్య్వోనరించి వెండియు౯. 00 
గీ. వను శంకరుండు 4 నిందాది బేవతల్‌ 
ఖభానుండును శశాంక 4 భౌమ శవిజ 
జీవముఖ్యు తెల్లం 3 దావకాజ్ఞావశ 
వర్తులము ముకుంద * వాసుదేవ ! 91 
వ. దేవ్యా దేవర సామర్థ్యంబు దెలిసి వర్ణింప నే నెంతవాండ, కారణరహీ 
తుండవ్రు, కారణకర్తవు, అ(ప మేయుండవు, (ప్రమాణ దర్శనుండవు, కార్య 
చూ న్యుండవు, కారణ నిపుణుండను, సిక్షుణుండవు, అచ్యుతుండను, జగదా 
థారుండవు, సత్యజ్ఞానానందస్వరూపతోభితుండవు, (త్రివిధ హేతుభూతుం 
డవు, నిఖుల చరాచరాత్శకుండవు, సర్వజ్ఞుండను, అనావురూపకుండనవు, 
నామరాూపయుతుండన్రు జగద్దురుండవు, పరమవ్యోమ నివాసుండవు నైన 
నీకు నవుసంారించెద. 99 
. శ్రీకాయ వారయే వ్యా" షీశేశ వేపాయ 
జ్షనాయ విశ్వాత్మ $ నే నమోస్తు 
పంకజనాభాయ $ భవ రోగ వై ద్య్యాయ 
దివ్వస్వరూపాయ * తే నమోస్తు 
పరవాసుబేవాయ * పరమపవి[తాయ 
వాని ప్రసన్నాయ * తే నమో౭స్తు 
సరసీరుజాతాయ శ సంకర్ష ణాఖ్యాయ 
దితిసుతశి కాయ 3 తే నమోస్తు 


em 


1. «| పుదితెము?” అని వాడుకలో. గలదు. పదిలంబు=జని (వాంత్యప్రతి-అప్వుడు యతి 
భంము, 


పథమాణశ్వ్యాసము 19 


నిర్భరాయ భర డ్రహ్మ్రోకే నమోొ౭_స్తు 

ధీరసన్నుత చరణాయగ తే నమోా౭_స్తు 

ఇందిరానందకర కౌర్‌యే నమో౭_స్తు 

దీినరకాూయ వరదాయ 3 తే నమోస్తు. డి 


. వాసుదేవ భ క్ష ) వరద జనాద్దన 


శీరసింధువిహిత * కేషవశయన 
పుండరీకనయన 3 పురువ పుంగవ వేద 
వేద్య యనుచు నిట్లు 5 వినుతి చేసి, 94 


=. మణియు ననేక పకారంబులం దైస్తుతించి పునిపునఃపుతామంబు లాచ 


రించి వార్ష పులక తెనల నానంద చాపష్పాకులలోచనుండై యున్న 
యచ్చతుర్న్ముఖుం గనుంగొని పరిపంథి గర్వ నిర్యాపణ సమర్థుంకును, భక్త 
వత్సలుండును నైన ఫ్రీవారి యిట్లనియె, 95 


అతినిహం దపమాచరింప భవదీ + యా మోద సద్భ కక్తికి౯ 

మతి నత్యంతము సంతనింపుచు నిలిం3 ప సోమముం గాల్వ నా 

తత ఏకాషస విలాసవై ఖరిని బ్ర 3 త్యక్షుంబుగా వచ్చి జే 

నతుల పాభవథాగ నీ కిపు డల $ భ్యం బేమి వేం దెల్పవే. 06 


* అని మజియును, 9'7 


+ త్వదధీన మో పీపంచము 


నదవములగుణ లోకపాల శ సముదయము మునుల్‌ 
గదని యాజ్ఞావర్తు లు 
మొదల సృజింపంగ నీవె * ముఖ్యుండ వనఘా. 08 


అఖిల జగములు నీ యాజ్ఞ శ నడరుచుండ 

సకలసంపజ్షష శేషంబు శ జరుగుచుండం 

బాకృతుని భంగి నాయాస * పడు టచేమి 

నీయభీప్పిత మెట్టిది % నిజముగాను. 99 


20 


వే, 


వల్ల ఛా భ్యదయము 


తెలుపుము కావించెద నని 
పలికిన నప్పుద్భ భవుండు 3 పీమదం బలర౯- 
వలగొని నమస్క;రింపు చు 
చెలమికా లీకు తోడ 3 ని ట్లని పలిశెన్‌. 


దేవ మహానుభావ భవ 1 దీయదయాపరిలజ్ఞసంపదల్‌ 

వావిరి సర్వలోక జన * పాలన కృత్యము నీ యథినముల్‌ 

గావున నన్ను శంకరునిం + గల్పమున న్నానరించి రత్ష,ణం 

బీ వగుచు౯ సృజించి వారి 3 యించుట కర్టుల మమ్ముల జేసినన్‌. 


నీ యుపబేశ మార్ల మున $ చేను భవుండు భవన్ని యోాగముకా 


జబాయక యుందు మింక సదు శ పాయ మెజుంగ6 గృపాకటాత్స మ 
త్యాయతయు కిం జేయు మఖ 3 లాత్మ్మక భావవికారదూర చ 
కాఛయుధ మన్ననోరధ కు దచార్జము6 దెల్బ్చెదం జి _త్తగింప వే, 


= నిరతము దావక భ_క్రియు. 


బరగం బునర్జన్హుమందు 3 బ్ర)వ్మ్శాత్వంబు౯ 
జ 
దొరకుటకు నిన్ను వేండెద 
వరమొసలవె భ్క్తిలోక $ వరద ముకుందా 1! 


అది "వెండియు, 


* ఇప్పుడు నిన్ను. గూర్చి యిట * నే నొకండం దప మాచరింప సీ 


చొప్పూగ సర్వ దేవతలు  సూరెల రాం జని నిల్చినట్టి యా 
చెచ్చరపు న్నివాసము 1వి * ధిపువరాకుల మయ్యెం గావున 
దప్పుక కాకుశాహయ మొ * సర్చితి దేవ యనుగహింపవే. 


. తిరముగా నిందు సవ్యాజా శ తీరమందు 


నిఖల పరివార సంయమి 4 నివపాయుతము 
గాలో వివారించి తెంతయు 34 గారవమున 
భుక్తిముక్తి పూదాయక $ పురుష కింవా ! 


ల క్‌ (పక రా న్‌ 


00 


101 


102 


108 


104 


105 


106 


ప థభమాశా్యాసము 9] 


=, లోకములో బృఖ్యాతిగ 


గాకుళపతి వవంగ నిచటం శ గవులాసహితం 
కాక ల్పంబుగం బూజలు 
7 కొనుమా దివిజ మనుజ 3) గణములచేతన్‌. 107 


* అని నిలింప జ్య మ్వండయిన హిరణ్య గర్భుండు -వేండినం జలత్య-నక కుండల 


భాసమాన గండయుగళుం డగ నప్పుండరీకాక్ష్సుం డిటనియి. 103 


ఆల్రంబున మద్భ_క్తియుC 

గొల్ల లుగా గలిగి నటి [3 గురుతరశ క్రికా 

'జెల్లుం బునర్భహ్మాత్వ ము 

నెల్లప్పుడు మదిని సంక 3 యింపకు పుతా? ! 109 


: జై త)ముగా వసింతు మది 3 సంశయ మింతయు లేదు -కాకుళ 


తేత)నివాస మం దది య * శేవ వికేన చరితుపాతి మై 
భాతి) బ్రసిద్ధి కిక ని 3 దానము చెల్పెద మత్సదాబ్ద సత్‌ 
పుతియునైన గంగ పరి శ తోమితరంగ శుభాంతరంగయి. 110 


ము న్న్నాకకానాండు సమ సభావణ భూావీతయు, శు భపరిభాన పరి వృతయు 
సురభి మృదుల క స్తూరికాసంకుముదమిభిత చందన చర్చి తాంగియునయి సరి 
తృతియగు రత్నాకరుం గదియనేతెంచిన నన్నదీవిభండు కృష్ణాతరంగిణీ 
లలనం గనుంగొని దరవానితముఖారవిందుం డగుచు నిట్లనియె. 111 


చూచి తె సవ్యాజాతటిని * శుభపయిః పరివారజూహ్న వీ 

(పాచరితంబు కేశవ ప + ద్యాశయ మంబర కేశ మూర్ధగ 

మ్యోోచిత మమ్మవహావిభవ * మొప్పునె నీ కని సయ్యమాడ లో 

నాచ కపషత్రపాతిశయ 3 మద్భుతమై యతిదారుణంబుగన్‌. 112 


జర ద ఇల్ల 
వొ,నన్నుం గూర్చి తపంబు పేయంయగను గ్ర 3 పాటేవి సద్భ క్తీకి౯- 


విన్నాణంబున కాత్మ మెచ్చి కరుణక౯ా 5 వేంచేసి (తకు మై 

క న్నే సీతలరాపేమి తెల్పవె యనం 3 గాతూపహాలస్వాంత యా 

చు న్నత్యర్గము లేచి _మొక్కి- యనియె౯ా 3 (సోతస్వినీకాంతయున్‌. 118 
1. క. చ“ సంవ్యామాడ ” 


29 
గ్‌. 


ల్‌ 


క్‌ 


శకజరిడవంయుపాలాారరుకంబాాతాణియి లా ందునాలా. = 


వల్ల భాభ్యదయము 


ఉల మలరంగం బడ్భ సం 3 ఫుల్లనయన 
a) 

సన్ను తాకార దివిజ (పీసన్న హృదయ 

వర మొసంగచె నా యభిోవాంఛితంబు 


వీన్నవించెదణ గరుణా[పేసన్న వరద! 114 


. అనియు నభంగ భంగతర 3 వా స్తము లల్లన సాచి మద్విభుం 


డనికముం గౌంగిలించుకొను 3 నట్టి తటం బిట నిల్చి లోకా 
వని యని భూజనుల్‌ పొగడు * వైఖరి గల్ల గటాకుద్భస్థి (ప్రా 
పొనర వసించు మంచు విన శ యో క్రి మహానది నన్ను వేండినన్‌. 115 


+ ఇవ్విధంబునం గొనియాడిన (పా శానాలాకలా లాకిర్టి ంచి కారుణ్యోో 


చేతమానసుండనై యట్టుసేయుదు నని యను గహించితి. పద్భజ్యా, న్‌దు 
కోర్కియు నివ్విధంబ కానున నిప్పుడీ యుభయకారణవశంబునం జేసియు 
నే నీవాపంబుతో ననేకకాలం బవిచట వసియింపంగలవాండు నట 
మీాయదం గలియుగం బాసన్నంబయిన జగత్పరిపొలన దకతులగు తతి 
యాధిపులు దుర్చలత్వుంబునం జనిన విపజనంబు లాచారరహితులయి 
ప్రవర్తింపుచున్న నద్భుతదర్శనీయంబయిన మదీయ దివ్యరూపం "బాతు 
మాయ నాచా దించి తొల్లి భవదీరూపకరల్పితంబయినగంగాతరంగిణీతటం 
బునం (బవేశంబయి పూర్వ పకారవె భవంబున నిల్పెద. బచటు నుతి యును. 


. అంత భక్తుల చేత న * ర్వాను బింబ 


కల్చితాకృతి నిట నిల్పి * 1 కలియుగంబు 
గడచి కృతయుగ సం (పాప్రి *) ఘనత నలరి 
భువి సనాతన ధర్న సంపూర్ణ మైన, Il7 


అట మో౭దట నేసే ౩ 

ప్పుటిషటిమను మగిడి దృష్టి * పథమున నిలుతు౯ా 

సట గాదు నిజం బీ ము 

చ్చట యింతయు వినుము నాభి * జాతక వత్సా! 115 
1. కల్పిత ం-బైన 


(వ్రథమాశ్వాస ము 2క్ర 

వ. అని యిట్లు పరమపదాధిపతి యయిన వాపీ, కేశుం డానతిచ్చిన విని యప్పర 
మేపి సం పీత చేతను,-ం కయి నానా రత్నఖచితకాంచన సింహాసనంబునం 
దపేోబలకల్సితం బె న భదళోటి విమానంబునం బరమాసనారూథు(గాం 

| బధానపురువ విధానాగవొోా కంబుగా (శీపతిం (బతివ్బంచి సమాహిాత 
చిత్తులయి (బహళూది సురనికరంబు యథావిధిం (బవత్న్‌ణ నమసాా్య- ర 
వ్లూర్వకంబుగా నిఖలోపణారింబుల నపచితివికేషంబుల నుపా వి మొన 
రింప6గా. గతిపయదినంబులు గడచె నవ్చి తావముహుండు తన మనోరభసిది 
యగససటయు ననుజ్ఞాతుం డయి సత్యలోకంబున కరిగా సనివ్విధంబున, 119 


క. అని నూతుం డానతిచ్చిన 
విసి ముదమున శౌనకాది * విప్రులు తరువా 
తను నైన సమాచారము 
వినిపింపు మటంచు నడుగ * వేడుకతోడన్‌. 120 


శావూర్యాంభోధినమోాపభాభువనసన $ త్పుణ్యా శ్రమస్థాన గం 
భధర్వాభిస్తుతి గానగుంభన చణో $ దా మాంధనాథ పభా 
గీర్వాణాధి పతి పపూజిత హృపీ 3 శేశాఖ్య చ కాయుధా 
శర్వాణేిశసవాయ రమ్యుతంకృ 3 హ్లాతీరబేశాధిపా ! 121 


క. స్పృరళకోటిసదృశ కేశవ 
తిరునుల సద్వంశజన్య 3 దేశికజనతా 


పరిముఖ భాగవ తార్చిత 
వరనురమునిోో య తెల్టువల్ల భరాయా | 199 


మాలిని. నిరుపషమగుణభారీ నిర్దలానందకారీ 
శరధి వరవిహారీ $ శర్వరీచారవై రీ 
గసరుతరమణిపాదీ ? కోవిదధ్యానసారీ 
కరిరిపుపరివాకీ * కాకుళజేత్రశార్‌ ! 128 


లక వల్ల భా భ్యుదయము 

గద్య. ఇది (శ్రీమ_ర్తికమల _తాతగురుగుకుచర ణారుణాబ్దయుగళసమా|శ్రయణ 
దురితలణాలవి త్ర వారితసగోత్రపమిత్ర భట్లపెనుమ ర్తికులోద్భవ గోపాలస 
చివతనూభవ _ విద్వజ్ఞనవినుతాభిరామ కోదండరాను (పణితం బయిన 
బ్రహ్మాండ పురాణో_త్సరఖండంబున వల్ల భాభ్యుదయం బనెడి శ్రీకాకుళ 
నేత మహాత్మ వ్రంబునందుం (బథభమా శ్వాసము, 


ద్వితీయా శా సము 

| 1. రమణీ కుచకుంభప 
. సు రీరంభపటీర 1ఘుసృణ శ ఖృుష్టాలేప 
రా dl స్ఫారభుజాంతరరుచిరా 
కార ప్రవణాభిధేయ * కాకుళరాయా ! | 
నీ, సూతుం డంతటహార్ష స ఫ మేతుం డగుచు 

శౌనకాది మహాముని ౪ జనులతోడం 

బలికి ని ట్లని యప్పద్భ 4 భవుండు తనదు 

భువనము కఠరుగ సంయమి 4 నివవా మచట. ల 





క. 2 ఆరాధన పరులయ్యును 

నారాయణ పాదపద్భ ] నతనుతచతురో 

దారథురీణత ననుదిన 

మారాధన సేయుచున్న + యనవసరమందున్‌. ఫ్‌ 
మ. అరవిందాక్షుండు చకి/సంతతముముోేత్యుధ్యతు. సంసేవ్వసుం 

దరుండై * కవుజనానురాగ ఫలసంతాన పీదుండై నిరం 

తరకారుణ్య సుఛాంబు ఉరాశియగుచుక౯ $ నానాముని సోమమం 

త్య)రవాస్త్య్యార్చితదివ్వ వై భవముల౯- $ రాజిల్లుచు న్నుండలోన్‌ . 4 
క, ఈగతి శరత్సవాసం 

5 బేగిన చా కాలమున మహీపతి విజయో 

దో్యగుండు భారతవన్దా 

భోగధరాపాలనిపుణ 3 పుణ్యాత్నుుం డిలన్‌. 
మకు చ మస్పణ ఘుస్పణాలేప 2. చ ఆరాధన పరమభ క్తిని. 8. (క్యయయనురాగ, 


క. క. లకొ ములయగుచుకొ. ర్‌. క. - సేవిత, 
శ 


ఫ్‌ 


జ వల్ల భాభ్యుదయము 


నుమతి శక్రీ9-కాకుళ్‌ బున నా౭ఢథనాథుని సేవించుట, 

క ఆత. డవార్చతి కులసం 

జాతుండు సదసద్వ్వివేక 3 చాతుర్య్భగుణకోే 

చేతుడు దిగంతవినుత 

ఖాాతుండు సువుతియను నృపుండు శ ఘనవుతియుతుండున్‌. 6 
శా, దైవ్మేరిత చిత్తవృత్తి నిల నె శ ఛారాళసంచారసు 

ప్రావీణ్యాంబున నాంధో భూతలముపై * రాగిల్లి యేకేర స 

ద్భావపాఢి ముసీందిచందినివవహా 3 వ్యా ప్తంబునె యొప్పునా 


శవిష్టుస్థలిం 'జేరనేలా చెలమి౯ 3 ఛంకాకుళా ఖ్యాకమున్‌ | గ 
వ. అది యెట్లనిన. రి 


సీ, రధయూధ చేమిసం $ రంభవిజృంభణ 
దారుణగర్జన 3 భఛ్వాన మణంవ 
2కరిఘటాతత తురం $ గ కేణిఘుట్టన 
భర నాదికూార్శ కర్పరము వగుల 
శస్తాన్ర్రనిచయ దోశ్చం-చద్భుటానీక 
పదథూళి 8రజనికాాసృదముగాంగ 
'భీరివిశాల గం + భీర భాంకారంబు 
దిగిభసమాజంబు 9 2బెగడుపటుప 
విఠుదుపడ౫~ల గొడుగుల 4 తటచు తరణి 
కీరణాపటలికి మాటు గాం 4 బరగుచుండ 
బామరసోమరుచిరాభి 4 రాము డగుచు 
సువుతి చనుడెంచి నిలిచె సం$భ)మ మెలర్చు. 9 


వ. అంత, 1 


చ. అతిమతిమయైన యాసుమతి $ నమ్మునివర్యులు గాంచి చేవతల్‌ 
ఫతవుఖుం బూజసేయుగతి 3 సవమ్యుగుదిర్ణ త నర్ధ్హ సపాద్యసం 


21. క. “ఆతడవాంతి”. చ క డహాఃపతి”. ౨. క, కకుభ్ధ్ణతా”. 8. క. “పరము, 
శ క. “ దిగులుపడగ ౫ చ “ బెండు పడల ”, 


ద్వితీయా శ్వాసము ర్ట. 


గతుల నభీష్ట సత్యూతులు3గా ఫలసంచయ కందముూలసనం 

తతులు నొసంగలై కొని ముశేదంబున నమ్మునిసార్వభౌములన్‌ . 11 
చ. కనుగొని నన్ను మోర లధిీకంబుగ సత్కతి-సీయ నర వరా 

మునుల 1సపర్య సేయుటయు * ముఖ్యము మా కటుగాన నిష్పుడి 

వనమున మో కభీష్రమగు $ వాంఛయెబుంగ గం జెప్పుండీ తగల 

మన మలరంగం జేతు నను * మానము తే దని యానతిచ్చినన్‌. 12 
వొ, ఆరాజన్యవ రేణు. గొంచు మును లశత్యంతప,/వమోదంబున౯్‌ 

సీంరమ్య్యూయతవము నచ్యుతు విరించిపా్రర్థితుం డై నయా 

2 కారు ణ్యామృుతసాగరుక వరుని శృంఫగారా న్వితు౯భ_క్తముం 

దారు౯్ధ్‌ శరజనార్చితు౯ హరి రమా "+ నాథుం బరంఛామునిన్‌. 18 
క. దర్శన మొనరించినను సు 

దర్భనధరుం గాంచి నృపతి 3) తద్దయు 4 మధుర 

స్పర్శ వచనరచనలను వి 

మర్శగ నడుగుటయు నలరి * మాని వరేణ్యుల్‌ : 14 
మ అర లే కిచ్చట దేవతాలయకవాటానీకమ ద్రాపరగో 

పురవఏ్‌సి ప/ఘణాభిమంటపచయంశబుల్‌ ఛాసురాందోళికా 

ద్యురు రియాన పికరం బొనర్చి మణి నిగత్యోల్లాస మాసోత్పవో 

తేర సంవత్సర వైభవోల్లసిత ౦ * కర్యంబు లీస్వామికిన్‌. 15 
క. నడవీంప కవలయు నరవర 


తడయక భవదీయ పాలి ) తంబిస భువికి౯ 
?7దొడవగును రమావల్ల భు 


డడరుకా గడువేడుతోడ * నని వచియింపన్‌. 16 
వ. ఇవ్విధంబునం బలిైాన యమ్మునిపుంగవుల వినయో కు లాదరంబున 
నాలించి యప్పార్థివుం డీ ట్రనియె. 17 


చా. కఈదేనుండు మదీయసతుక౯ాలధనం $ బీయిందిరాథభాముంజే 
చేదీదష్వంబగు నాంధినాథుం డనలోన్‌ శ డివ్నస్షరాపజులా - 
హ్య Seas స్వరూ పజ్ఞు 
1. క. “సభాళిజే"ి. ౨. క క్యామృత పూరితస్వరు”. 8. క. “దీరు జగజ్జతున్‌ క్‌ 
కీ క. వుధురో వచనములను ర్‌, క, ఊర్మపాసప్రకర. 6. క. పధియు. 7. క. దొడర 
గల ఫుడమివల్లభు, 


వి వల్ల! ఛా భ్య దయ ము 
భూాదేవో త్రము లాలకించి విన సోమో్మోదంబుతో భూవరుం 
డాదిబిహ్మూముంగాకుశాధిపు బద 3 భా్టానప్ప/సంగంబులన్‌,, 18 
గీ, మొకుగాచును మాటిమాటికి 3 ముదముతోడ 
నఖలపరిచరయుతముగా 3 నచట నిలిచి 
యాంధ)నాయకదాసుండశననుచు నుడువ 
నామహోాహ్వాయ మల నా ) స్వామి కవని. 10 
వ అది నిచానంబుగా6 గాకుళాధిపన్ర)నాథున కాంధ)నాథాభిధానంబు 
యథార్థం బయ్యె ననంతేరంబు _ సత్యసంధుండై యమ్మహీపతి యధి 
కృతప్రతిజ్ఞాన్వితుం డై ెన్టీంజ్రేవికో క్తముగ దీక్ష వహించి నిలిచియు, 
చేర్చరులగు 2శిల్పివరల రావించియు, వల నగు కళా వేదులం బిల్పించియు; 
క్రి)యాకుశలులగు పరిజనంబులం గూర్చియు కియు కషయత్నంబున నకల 
సామగి” సమకిెల్సి కవారలవే గోపురదాషరక వాట తోరణరత్న కుడ్య 
సాలభంజికా స్తంఛాభిరామ మంటపవాాత దేవతాగార పా9కార 
నిర్మాణంబుక్‌లొనరింపుచు నానారముణీయమణిగ అఖ-చిత కాంచన పరిపూం- 
రంబులు గావింపుచు నెల్లెడలను భవనంబులం బరిమితేస్థా పనంబులుగా 
రచియింపంవేసియున్న సమయంబున, 90 
క. జలదాగమమున నవసి 
స్థలమున వర్ష ములు గురియ 3 సస్యము లలరె౯ా 
కులగిరుల నుండి మెండుగ 
చలయ్‌ణటులు నిండి పాజం 3 జలలగొ౯ వజదల్‌. 91 
చ. అలర మృగేందిరాశి వారి 5 దశ్వుండు పేరం సవ్యాజానది 
జల మతిపంకయు కకలుేవం బయినం గని భూతథాతిిని 
రల సలిలంబు గల్లమికి $ రాఎవరేణ్యుం డనూనకర్ణ వి 
హార్టలుం డగుచుండి మాధవు హాదార్చన శెట్లని యాహాపేయుచున్‌. 22 
క, సలిలాశయ మొనరింపం 
దలంచియు. బూజార్హ్ర మెట్లు $ తగు దిపు డనుచు 
ఇ. క పదెలిక యు క్రమని. చ ఇదిలేదు. 2. క. “ధీవరులి. తి చ“ బహు”, 


ఢీ క. జ హిగులబటే ౧. ర్‌. క. గలాొనదించుి. 6. క, “రచియించియుండు”. 


ద్వితీయా శాస స ము 99 
న్ని లనరయ భ క్షజన వ 
తేలు డగు భగవంతుం డపుడు $ చయ్యనం బలికెన్‌. ల 
ం స్థృరియించినం గనుంగొెనినక౯ా 
దురితములు దొరంగు నరుంసి6 3 దుది బునరావృ 
_తీరహితపర మపదాశ గయ 
మిరవుగం గృపచే ననుగ శ హింతు హితవుగాన్‌. 24 
* చింతా కులాత్ను- డగు భూం 
కాంతుని గని పీ)ీయము ఏకు. ? గావించెద నం 
చెంతయు ౯ బ్వోసన్ను 6 డయిన య 
నంతుండు హరి నిజ సుదర్శనము. గనుంగొనుటన్‌. 25 
- అవ్విమ్షుదేవు ననుజ్ఞంజేసి ప్రభాకర సంకాశ పకాశంజై దైత్యచక) 
సిబర్హ్హణం బగు చక్సం బతివిక గ మంబున భూతలం బతిరయంబున ఛేదించి 
రసాతల గతం బగు గంగా పివావాంబు మనోవేగంబునం గొని వచ్చి 
సరోవరం బొనరించి కమ్మలు హారిభుజాదండంబు నాశయించె నది 
కారణంబుగా న త్తిర్ణ రాజంబు చక్సతీర్ణం జనం బరా నంత. 26 
. అది వీశీంచి సమ స్త సంయమిచయం 3 బా భూతలా ధీశుండుక్‌ 
మది సంతోవము విస్థయం బలర శుం $ భల్ల్తీల సుస్నానళ 
శ్వ్పదనుస్టానగరిష్టత౯ హరి సమ ర్చాచర్య లేపార ఛా 
స్వదనూనంబుగ భర్మ చక్రము రచిం $ పం జేసి సద్భ క్తిచేన్‌. 27 
. నిలిపియు భగవద్భు_క్తియు 
గల వైప్టవ సమితి నునిచి 4 కంక రంబుకా 
సలుప సుదర్శన పూజా 
కలనం బలవడ నొనర్చి శ కాకుళపతికిన్‌. 98 
. అవుల మణి దండ ధవళ భకీజాతపత, 
చారుతర చామరాభు వృ 4 తోరుపీఠి 
కా పిశయ్యా మవహోం దోళి * కానికాయ 
ముకుర కాంచన భూవణ ఏ ములు నొసంగి. 29 


1. క. “ జఇంతయు సు[పసన్న్ను లే య”. చ. “ చెంతయు మృుదువుగలబ ల్మైయను- కే 


80 


చం 


రైతా 


వల్ల ఛా భ్యుదయము 


అగణిత విమ్లు భకు $ లలి యాగ చయోా చిత వేదశాస్త్ర పా 

రగులు జి లేంది ృయుల్‌ బహు పు $ రాణ పరాయణ చాతురీ వీకే 

వమ గుణ గణోన్నతుల్‌ కవుల * సంభవ సన్నిభుతె న విపులం 

దగ నటు నిల్చి యంచితము * దం బలర న్నగరం బానర్పలోన్‌ . 80 


. వకుళతమూాల తిం * దుక విల్వ సహాకార 


కామా/ది తరు మహో+ద్యానములను 
కలవాంస సారస $ కల్హార విలసిత 

పాకట సలిల త శ టాకములను 
సాల వితర్షి వజ) కవాట గోపుర 

జా్యార పీఘాణ విశ్రతానములను 
కనక మాణిక్య సయకలిత నానాధాన్వ 

పూరిత భాసురా * గారములను 


నలరె వష్ట్యు తేర శతత్భ”) 3 యాలయముల 

మహిత భాగవత కేణి 3 సహిత మగుచు 

భూరితర చేవ మందిర 4 సూరియుతము 

నిగమశరణము కాకుళ ) నగరవరము. 81 


ఫృంగార తర దివ్య * మంగళ పాఠక 


స్తుతి గాన చణ నిత్య 4 నూరి జనులు 
తరుమణి తిరుచూార్డ 3 తిలకోజ్ఞ పలానన 
శంఖచకాంకితా $ జాను భుజులు 
ధనురాది వివిధ సా 3 ధన తను తా్రాణులు 
రాజీవ నయనాఖి + రావు ఘనులు 
కమల కటాశు వీేకుణ కళావంతులు 
నభినవ కనక పీ 3 తాంబరులును 
గలిగి భోగార్డ గరిమ ప)కాశమాన 
మగుచు మణిహేము మంటపా 4 భ్యంతరాళి 


1. కం * కనక బితాండములు ”. 


దిగి తీ యా శార్టి స ము 81 
కముల నరలోక వైెకుంర 4 కలన నలరి 
కాకుళాఖ్యాత పురము ప్రఖ్యాత మయ్యె. 82 
. చందన హేమదుగ్వక ర సాల తమాల కపిళ్ధ తింతిొణీ 
తిందుక సింధువార వట 3 తిల్వ పలాశ మభూక నింబ మా 
కంద కదంబ జంబు నుర 4 కాంచన పరొ-టితుంబురానన 
సిందన శాల్మలీ ప/భృతి $ సాలవిశాల వచాళి రమ్యుమై. 88 


- అమరి మణీయు నమరాలయంబు -తెజుంగున  శక్ళపాదపదేవవల్లభ 
చె భవంబును, సవన భవనంబు కరణ అకు జ్లైఅగాన్నా వ్‌ళూ సముజ్ఞ్వలనంబును, 
యమనగరంబుభంగిం  గాలస్యంధవార కాసార కముసీయంబును, 
నైరృతి నిలయంబునుం బోలె భూతావాస పలాశ ఛాసురంబును, పచేత 
సుసదనంబు పగిది వరుణ కోభాంజన రంజనీయంబును, గంధవపహు వుంది 
రంబులాగున శస్టసననాతపోత కలితంబున్కు అలకాపురంబుకైవడిం గు 
"చేర వర కుందసుందరంబును, కెలాసంబునాబగున నిశ్వురశివాసమస్వి 
తంబును, యోగీంద నివాసంబువడువునం విప్పల వాండిల్య గాలవ కౌశిక 
తాపస ఏవిలన్సితంబును, భోగవతి పుటశేదనంబువిధంబున నాగరంగను 
వీరాయుతంబును, పర్థన్య భవనం బుమాడ్కి- ఘునఘునసారఘుమఘుమా 
యవానంబును, లాస్వాగారంబు సాొంపున గణికావిలాసినీనట తాళవితతం 
బును, సత్యలోకంబుచందంబున నజావోాద (యాహ్మీవిరాజమానంబును, 
వె కుంఠంబు రతి వివ్వు కేనాచ్యుత మాతు. వై లతుణ్యంబును నగు నారా 
ముంబు సకల జననయదనా ఫిరావుం బగుటయు. ప్ర్‌శ్వీ 


* నాకులు విచ్చ్చలాకుళపు $ నారిశళంబులు నాకుందోంటలు౯ 
బో౭కల మానులుకా వకుళ 3 పువు మహీరువా గో స్తనీలతా 

సోక నువమూలతీ చుతతి శ తోసరిరాక సురాలయంబులో 

(మాయకులు 2 తెల్లయోయినవి శ మానక ము న్నవదాత రీతులక. రిక్‌ 
. చారు వసంత మాసదివ * సంబులు కాకుళ కట్టణోపకాం 

తార నితాంతపల్లవవి 4 తాననుమూతత భూజముల్‌ కలం 


1. క యన్న్వంగాక చై సాన ముజ్జ వ్‌ 2. క. (మా౭కులు తెల్ల 'నాదమెనక్‌, 


శ్రీల 


లొ 


వల్ల భఛాభ్యదయము 


కారి గుడారుచీర లొగిల $ (గమ్బి సురల్‌ హారి కంపినట్టి సెలా 
వారణ తార్థ వింవహాహాయ + వావాములు నల నులపితెడిన్‌, 96 
య య C౧ 


=, నూతన లతాంతకిసలయా $ నోకపహాములు 


మదన శరసంచయ విమాన 4 వుదుతరాను 
నరణిం బురుహో _తమునకు వోసంతు.( డంత 
నపచితీరాకాగ మొన రించె 4 ననయగం బరలా. వ్ర 


. అలరు నలరులతో శారీదాగమౌాలి 


శేతనోద్గ్యో త మయ్యు ని * శేతనోవ 
నిషమరాటంబుల ఘనసార 3 నివవాపూరి 
తాతినిర్హారి 1౫రిమ 3 నహార్నిశంబు. 58 


. అవసరములందు నుచితోపీహారములుగం 


బరువు దప్పకయుండ సు $ పర్వభూరు 
పాముల సుర లంపి రన నొప్పు * నక్షయముగం 
బురవనంబుల 'స తల 4 భరిత తరులు. 89 


సురదిర్ధి కాంతర 3 పరివాహా తరలిత 


సువమూ విశేపా నోమిమ లనంగ 
నుత్సవ సమయస + ముల్లాస సలిలావ 
గావాభాగవత యు 3 గ్నంబు నన 
మానస కాసార 3 మహాసీయ సంచార 
రాజమరాశళాభి $ రాము మనల 
ఏచికాజాల శీశ్‌తా చలసానులం 
గ్రీడించు కిన్నరా $ కీర్ణ మనంగ 
ముసింగి తోచు సల్లాపేమునం జెలంగి 
యాల లాడంగ నొప్పూ వోళాలమాోన 
చకబాక లస తౌ ంచ 3 చకిత విపుల 
సారస ఏవివారి సవహ్యాజా శ చ్మకవారి, 40 
1 క, రగేసెన? 


నీ 


మ్మ 


క 


ద్వితీయాశ్వాసము 


కలకంఠ కాకలీ + కల కలభ్యని నివమూ- 
టముల నిదాఫఘు కా + లమున నవురు 
సీరదవేళ ను +యూ రముల్‌ చెలచేంగి 
వీంఛముల్‌ విప్పి కు * ప్పించి యాడు 
ఛభరదాగమోదార * సవయంబులను శుక 
సారికా వ్యాహార 3 పూర ముప్పు 
మిహికావసరమునం + దుహిచాంశు వించాస్య్వ 
లుపగూవాన రేవాతి 3 విపుల మహిత 
మగుచు శశిర రుకోభిత ౪ మై మహీరు 
వాములు మజీయును సరసీరు * వాములు ఛాన్య్భ 
సస్యములు గోమనుప్ఫాది 4 జంతు లలరు 
సౌఖ్యతరముగC గాకుళ 3 సాష్టమిభూమి. 
నిరతము తిరువారాధన 
జరుగ 2నమృతపడికిం దదవ * సరగాంగోయాం 
బరముల క య్యాంభా/ధిప 
మురవారున కొసం” నూళ్లు 3 మున్నూటటబువై. 


* మరి పరిచర్య చయం దగు శ మానవ కోటిని దాసదాసికా 


పరిజనముకా సుగానచణ 4 పారకవర్లము కాహళానకా 
భిరుచిరభద)వాద్యము లు 3 చేందున కర్పణసేసె సత్యసం 
గరుం డగు రాజవర్యుం డధి 3 క 'ప/ధితం బగు కర్రి మంతుండై. 
తత్తర మింత లేక విది 3 తంబుగ తద్ధిమిత త్త త తతా 

తత్త యటంచు. దాళగతిం 3 దప్పక నాట్యము సల్పు నట్లుగా 
జి త్రజుబాణపం కు లనం 3 జెన్నగు బి త్తరినాగవాసముల్‌ 


ము తముగాంగ నిక్చాను న శ మోఘమనోరథుడై నయంబునన్‌. 


కుంచమహాోనా ద్వంబులం 
(యాంచతూ-ల్యాణ వై భశ వం బానరించెక౯ 


1. క. చ ధవాధివిఫుల 2. కః, చం జరుగను మరి పడితరావసర, 
5 


88 


41 


42 


84 వల్ల ఛాభ్యోదయము 


-కాంచీపురి కెన యనల ను 

దంచక్షతి చె త్రశుద్ద $ దశమి మొడలుగాన్‌. 45 
ఉ. పౌర్ణిమ దాయక నుత్సవము $ పంచమహాోనినదంబు లంబరో 

దీర్హ దిగంతరంబులం (బశ తిధ్వను లీన 1దిశాధి నాథులా 

కర్ణము నాలకించి విని 3 కాంతలతోడ విహాయసంబునకా 

భోర్ష నుతించి రాసువుతి 3 పుణ్య వముగణ్య మటంచు మించగన్‌ . 46 
క. మరునాం డ రుణోదయమున 

సరసిజనయనుండు చక్రి 3 చ కాఖ్యసరో 

వరమునకు నరిగి పరిజన 

పరివారముతోన డ్‌ ఛభానురలీలన్‌. 417 
క. సీరాట మవధరించెకా 

శీ రాంబుధిం బవ్వుళించు $ సిరిపెనిమిటి గం 

భీరజలాశ యమున దన 

నారాయణుం డదెడుమూట * నాయము గాలోన్‌. 48 
చ. అవభృుధమైన వీమ్మట వి 5 హోయస కేతువు గాను దత్నీణకా 

సవినయభంగి విపుల కొ 4 నంగి మనోవార హారయోాగ్య వ 

సువు లుపహారముల్‌ వివిధ $ సూ _క్షవచః _పణుతుల్‌ సెలంగం గే 

శవునకు నారగింపులు వి + శాలముగా రచియింపం జేసియున్‌. 49 
వ ఇట్లు సకలవిధ ౦కర్యంబు లలవడునట్టుగా6 బురంబునం గాపురంబులుగా 

సమర్పించి (ప్రతిజ్ఞ సాంగం బగుటయు మహాత్ములగు తాపసో త్తములచే 

ననుజ్ఞాతుం డై యా మండలేశ్వరుండు (ఫ్రీ) వల్లభున కతిభక్తి వినతు లొన 

రించి తదీయానుజ్ఞ లు గైకొని భేరీకాహళాద్యపరిమితవాద్యవి శేష 

వినాదమేదురంబు గా  మోూోదంబునం జతురంగసేనాసమేతుండై పూర్వ 

(పకార వైభవంబుతోం దన విశాలనగరంబునకుం జనియె నంత నకొూడ, 
క. ఈ విధమున [దుహిణాది సు 

2 రావభియును సువుతివంథ శ జావనిపాలుర్‌ 


1. క. చ దికాధినాయకుల్‌ కర్షములాలకించి. 2. క. రాధాముని, చ నురావళిముని, 


ద్వితీయా శాష సము 


పావసకృష్ణాతటమునం 
గావించు సపర్య లెల్ల [3 కొని మతియున్‌. 


. (క్రీయు _కీందనరి మారి సౌ 

ఖాష్టయత్తుం డగుచు నుండ 3 నబ్ద్బజభవుండా 
తోయరువహోత్వుని సన్నిధి 

సియాగ[కవుము విని ని * రీశ్షూవేశ్సన్‌. 


= వచ్చి కనుంగొని కమ్ముల 

'జెచ్చెరం దచ్చేవభవన * సీమకు. జనియె౯ 
విచ్చలవిడిం దద్భ క్తి స 

ముచ్చయమునం జొకిం- చేవ 3 మునివరుం డంతన్‌. 


ఫ్‌గ్‌ 


ర్‌ల 


ర్‌కి 


= మణియు నంత వేదాంతముయసాగింతుం డయిన పారాశర్యుండు తొల్లి 


గ ౦గామధ్యంబున నుండియు. 


= అనిథము వేదశా స్ర్రునిచ $ యంబులకన్న6 బరంబు లేదుత 
ద్ధృనతర కేశవాహ్వాయుని $ కంశును దైవము లేదు సత్య మం 
చనఘు: డుదారవైఖరిని $ వాస్తము సాచి వచించె మేదిని౯ 
దనరలో సర్వలోకహిత 3 తత్పరబుద్ధిని విళ్రుతంబుగన్‌ . 


* మేపినిలోపల సజ్జన 

వేడితమై వేదమార్ల $ వభవములందు౯ 
జోదితమై చెలువొందును 
టైదికకర్శంబులం ద $ వశ్యము విధియె. 


+. అచవునంబు సేయుటకు 3 నర్హ్భము శినశవనాము మూార్గ పుం 
డోోచిత మంత్సరాజ మగు 3 నొయ్యన నమ్మహనీయత త్రషమా 
లోచన పేయలా. దరమె ? లోక చయాదిముస్ఫఫి కారణం 

టై చనునట్టికేశవు మేహామహిమంబు నుతింప శక్యమే. 


* ఎవ్వండు భ కి నైనను యా ఖేచ్చను నన రమేకుం గేశవు౯ా 
నవ్వుచు నైనం బేదుకొనిగన౯ా దురితౌభుము నాశమై చనుకా 


ర్‌శ్తీ 


ర్‌రి 


56 


ర్ర్‌/ 


వల్ల ఛాభ్యుదయము 


జివ్వునం గాలకింకరులు 3 చేరలగలే రవసానవేళయం 
దవనజాయతాతుని ర 4 యంబున నెమ్మది సంస్నరించినన్‌ 


* చెలగి ముదమునం గాకుళ 4 వేతుయాతి) 


చేయుటకు నెంచిలేచి ను $4 చిత్తు లగుచుం 
దలయచునరులకు లభియించుం 4 1దత్సలంబు 
సికిన యాచక) తీర్ధాభి 4 పేకు లగుచు 


= శకేశవ్రు సేవించినం గీ 


నాఠనిచేశంబు గనరు 4 నరు లతిదురిణతా 
వనిత చరిమ్షులె స 
ర్యాషాశనభుకురాలగు భునదు 3 రాత్గుకు లె నన్‌. 


+. వెండియు. దత్‌ తేత)ంబునందు. 
. తులసీకానన మిడి త 


దళదామము లెవరు భక్తి * తత్పరవుతులై! 
యలరి 'సవుర్పణచేసిన 
నెలమిం గై వల్యకాంత 3) హిత వగుచుండున్‌. 


. భువి దురాచార సర్వాన్న * భు కరూతమ్ను 


పతితపావండనా సక 3 వ్యాత్యు అయిన 
నాంభధనాయకు దర్శింప 4 ననుదినంబు 
పరమగతిం జెందుదురు సుప) 3 ఛావు లగుచు. 
ఫలదళకుసువము సముద్రము 

ఏలనసిత నానావనీజ * విహితం బై పెం 
పలరు వసంతోత్పవమున 

వలనుగ మధుమాసపూర్వశపకమునందున్‌. 


- వనరులైన శౌరి బరర మేశ్వరుం గేశను శార్జ వాస్తుని౯ా 


అ 
'వెనముతో నుతించుచు డి $ వాకరమండలమధ్యవ ర్తి గా 
ఛ్యానముచేయువారు దురితంబుల.ల బాసి విమానయాను లై 


ఛానుసమిాపమందున సు 4 పర్వులుమెచ్చ వసింతు రిమ్ముగన్‌. 


1. చం తతృలంబనపిని. 


ర్‌ర్‌ 


59 


60 
61 


62 


68 


65 


ద్వితీయాశ్వాసము 


చ. అమరగణాగగణ్యు నఖ 3 లాత్మృకుం జ తృవళత.పూర్చి మా 
సమయమునందు నెవ్వరు ని * శాకదబింబము గాం దలంచినళ౯ 
విమలయశంబునం జరగి $ వేల్చులు సన్నుతిసేయ నెమ్ముది౯ 
పిాావముకరలోకవుంహాన యాేచ్చగతి౯ పిహారింతు ెప్పుడున్‌ . 
. తురగారోహుం డగునా 

హారి కాకుళభ ర్త నెవ్వు * రైన నిరీకా 

కురు అయి సేవించిన వా 

రరుదుగ గంధర్య్వలోక $ మందుదు శెలమిన్‌. 

= కరివరారూథుండై న ల్రకకాకు లేశుం 

గాంచుమూనను లఖలసోతర౮-)తువి కేవ. 

ఫలచయసుగమ్యా దేవేంద) $ పదనివాసు 

లగుదు రమర గణాన్వితు 3 లగుచు నెపుడు. 

. నరు లెవ్యారలు కాకు ఖేళ్వరు రమాీనాథు౯ హృపీ.కేశుని౯ 
వరకంకీరవయాను డై నతణి సీద్భు డ్రీం బ్ర సేవించువా 
ఠురుకె లాసనివాసమందు శివసాశేయుజ్యంబునుం జెందియుం 
దురు లథీల్బవరుసత్‌ కృపామహిమ నిరక్టూ తాఘసందోహు లై. 


"వా, ఆగాభ ర లుదిర్జ సంస్తుతులు చే 4 య నృరుసంకాశ మా 


క్రీ శేశోజ్ఞ ఏలయానుశడా తతి హృపశ కేశు౯ హరిం గాకుళా 
దీశుం గాంచినచార లాసనకయో ? గందాది లోకంబునం 
దాశోభాన్వితులై వసింతురు సదాశహ్షోదప్రశంసాత్ను లై. 

. రభసోబే)క మరాళయానగతుండై 3 రాజిల్లు శ్రీకాకుళ 
ప్రభు లతీజ్రలలనామనోహరు సుపోర్వతా9ణు సేవించినకా 
శుభమై సంయమిపూజితంబయి సుర్రీ1స్తుత్వంబు నె సర్వదు 


క, భమైై యొప్పెడు సత్యలోక మవలీ్‌లం గాంతు రారూఢిగన్‌, 


=. అఆతతగంధవపహాోశన 
నేతపయి న్నిలుచు నాంధి) 3 సిరజనేత్సు)న్‌ 


1 శక, ద, సనూూయంబు సె 
నా! చాలూ 


Sy 


66 


67 


68 


69 


20 


71 


వల్ల భాభ్యుదయము 


జేతనులు గనిన నిలుతురు 

శ్వేతద్విపాది పుణ్య 4 సీమలయందున్‌. 72 
=, అతులిత అర్థ వ్రవాహనము $ నందున. గాకుళభ ర్త 'సుందరో 

న్నతముగ నేగుబేర సద శ నంబులు వెల్వడీ యెల్ల మానన్రల్‌ 

నతినుతు లాచరించి యదగోనం బగునట్టి తదుత్స్పవంబునకా 

కుతుకవుతిం గనుంగొని విీకుంఠమునందు వసింతు రెప్పూడున్‌. 28 
= అనువ్రుగం బూర్జిమూాహిమకశరాభ్యుదయంబు తెఅంగు 1నన్‌ రథం 

బున హారి కాకుఖేశ్వరుండు * పొల్చినం గన్లాను వార లీ యిహం 

బున నతిసాఖ్య సంపదల 3 బూంది శరీరవిముకులై న సం 

తసముగ శాశ్వతంబగు పీదంబున నిల్చెద రూర్జితంబు౫న్‌ క 74 
+ ముణతీయును. ఇ 15 


చ. వసువుతిం జైత్స) మాస సిత 3) పక్షమున౯ విధితార నై నను౯ 


వెస మృగలీర్ష యం దయిన 3 విష్ణువసంత మహూోత్పవంబు పెం 
మసం బూూార్జి మాంతము?గ 3 'నెవ్వం ఉఊొనర్చు. దడానుకూల్య సం 
తసమున నెవ్వ రై నను యథావిధి సంస్తుతి సేయువారలున్‌ . 76 
. సకల భోగానుభవములు 4 త్సృవమెలర్చ 

నలరి దేహాోవసానంబు $4 నందు బరవు 

పదముంజెందుదు రభుములం 3 బాసినిత్వ 

ము _క్తిసంగతి నత్యంత $ ముదితు లగుచు. 77 
. వెండియు నివాలోకంబున వాంఛుతార్థ పీదంబగ స్రీ కాకుళ కేత)ంబు నందు. 
+ భారత వర్ష జన్య జన 3 వర్షము లాతతభ క్లియు క్రి చె 

న్నార వసంతమాససమ శ యంబున జేయు మహోోత్సవంబునకా 

ఢీరతతో దివి న్నిలిచి 5 చేవ సమూవాముల౯ మహాత్ముల 

వారక కాంచి మొుకుు-దు రశ వశ్యముగా నని మేవవైఖరిన్‌ . 79 
=, అభిలావు వులర సేవా 

విభవంబునం గాకుళేశు 3 విధివంద్యు రమా 


1. క “ని కదం”. చ కన్యప్రదం”. 


దిగి తీయా శాగ సము 


విభు. బరిచర్య లానొర్చెడి 
శుభజనములం గాంచి పొగడి  సాగియుదు రమరుల్‌. 


89 


80 


. సనాతనంబై ము క్తి బీజంైై న శీ/కాకుళక్నేత)ంబున హరి కర్పణంబుగా దీ 


పారోపాడి కైంకర్య ధుర్యుల ఛభజియించు మనుజవర్లంబు. 


. ఎయ్యవి కోరి భజించిన 

నయ్యయ్యవి యొసంగుచుండు 3 నభిమత వములర౯ 
చయ్యనం గాకుళవల్ల భు 

డయ్యడం బరమాను రాగుల 4 జె మెప్పు డిలన్‌, 


+ అనుపమ విద్యా కన్యా 

ధనసుత కాముకులు నెలమిం $ ద _త్తతృలముల్‌ 
కనుదురు సురలోకామృత 

మనువుగ వాంఛించు వారి ? కవియె లభించున్‌. 


. తడయ కిల నాదిబేవునిల్‌ దపను 'లెలమిం 

గోరి౮ా దై బార గాంఠతీంపం శ గువలయమున 

మంత సిద్ధియు నలవడు 4 మహితముగను 

గాకు శేశుప్ర)సాదంబు 3 కతన నెపుడు. 

. సరస మగు కాకుళేశు ప) $ సాద మహిమ 

మలవియె నుతింప నవని నేన్నలువ కన 

నట్టి కేశవదేవు స 4 మర్చితాన్న 

వుఖలపావన మతి దురి 3 తాపవారము. 

. దవతలైనం గోరుదు రు 3 దీర్ల పవితి మహాపిసాదము౯ 
గావను లౌదు రీ నరులు $5 భత్షణ చేసిన యంత బి)ిహ్మహ 
త్యావిల గోఘ్నుకాంచనహా * రాసవపాన మృషపావివాద దో 
పావలి నైనం బాసి ఏన $ యంబునం గశవపాదభకుల . 


. ఇందుల కొక యితిహాసము 
ఫొందుగం చెల్చెను వినుడు 4 బుధవరు లిపు డా 


ర్‌! 


వూ 


రితి 


84 


రర 


56 


వల్ల ఛాభ్యదయము 


చందము మున్ను 3 బరాశరు 
నందను సన్నిధిని వింటి *) నయముగ చెలమిన్‌. 87 


* అది యెట్టంచుని. 88 


సోమళర్మక థ. 


=, మున్ను కళింగ “దేశమున + -మొకు-పు౧ బకరాణమందు నొక్క--వో 


నున్నత మందిరం బలర 4 నుంజెం గుటుంవినితోడ కభెర్వు సం 

పన్నుంయడు యజ్ఞ శర్మ యను 4 పాటు డుదంచితకశోభనాంగి వి 
ద్వ్వన్నుతభాగ్య యాతని ని $ తంబిని కాంతివుతీ సమావ్యాయె. 89 
ఉన్నంత నవ్విపకాంతారత్నం బొకకానాండుు రజస్వలానంతరంబునం 
బుణ్టసరిజ్ఞలంబుల. జలకం బాడీ శుచియె తన విభు ననురాగాతి శయంబున 
మనంబున ఛ్వ్యానింపు చుం జనుబేర వార్ష మధ్యం బున నొకళ+- శాకునికుం 
డెదురెనం గనుంగొని నిజనిశేతనంబున _ శేతెంచి యహంబునం 
గృహాంబునం గల ప)/యోజనంబు లొనరించి యనంతరంబ యా శర్వడీ 
సమయంబున శయనతేలంబున వుదనకదన విశారదుం డయినపతిం గవయు 
చెడ, 90 


సుగంధి. బొంగరాల రంగుమిోటు $ బోటి చన్నుదోయి సా 


క్ల 


రంగనాభిచే భుజూంత " రం బలంకరింపంగా 

ముంగురుల్‌ దొలంగం. జేసి * మాము మోము. జేర్చి యు 

త్సంగపాళిమై రతి ప) సంగ సౌఖ్య సంగతిన్‌. ol 
తనరిన దైవ వశంబున 

మనమున మును గన్న శబర 4 మనుజుడు తోకా 

వనజాయ తాశ్నీ కొయ్యన 

సునయంబున గర్భ మయ్యు 3 సుతుం డుదయింబెన్‌. 92 


= ఇట్లు జనియించిన డింఛకున కుత్చాహానిషతంబుగా జనకుం డగు యజ్ఞ జ్ఞశర్శ 


జాతక ర్మాది సంసాకరంబు లొనర్చిన సోమశర్చు యను పేరం జ్‌. 
పరువుభావంబునం పెరిగిన నుపసీతకాలం బగుటయు, 98 


క, ఉపనితం బొనరించియుం 


గ్ర నధ్య్యయనంబు శా త్ర్రసకృతిం జదివింపళ౯ా 


ద్వితీయాశ్వాసము 41 


జపలతను బరిహారింపుచా 
విపరీతగతి౯ా జలంగ 3 విపాత్మజుడున్‌ i 94 


వ. అంత నుద్యాహానంతరంబ శిశూ కాలం బతిక్యమింప యావనగర్వంబునం 
గలుసేందియుంకై వితృవరోధంబుగా నటించుచుం దలిదండు)ల 
నిరంతర విపాదాకులచిత్తులం జేయుచు మాతృస్థతివిశేషవంబునం దగని 
సవావాసగుణంబు చేత, 05 


ఉ. వై దికకరముకా విడిచి * వారక కార్ముక పాణి మై నిహా 
దాడినికృష్ణసంగతి నవి 4 రంతరము౯ా గవానాంతరంబుల[క్‌ 
మోడి మృగావళి౯ా శరస 3 మూపహాముచే వధియించుచు౯ వృథా 
మోదితసోవుశర్ష కడు 3 1 మూర్చ మునక జనుదెంచు నింటికిన్‌. 96 
వ. 9 టునుదిన కరారకర్మారంభ సంభమాభిరతుండయిన యాద్విజాధముం 
డఖల బంథుజన పరిత్యకుండై రాజ్యంబు విడిచి దూర విదేశ గతుండై 
వ్యాధని పే.వితం బగు వనంబునకుం జని సంతుష్టుండై యుండి జీవాంతక 
వృ తిక జరియించుచు భూతలంబునం గల దుర్చుడ్డులం గూడి కఠిన 
భావంబున  నిర్వయుయడై పురగామాదులపయిం చాడివెడలి బహు 
ధనంబు లపవారించు చు. 97 
చ. పథికుల విపూవై శజన న్‌ వర్షముం దకిానయట్టి జాతులకా 
వధ యొనరించి వస్తువు ల 9 వశ్యముగాం గొని దుర్తదాంధుండై 
యధికభనంబు గూర్చి నిఖ ౫ లాన్వయజన్య శనీరులందు దృ 
2 క్పథమునం గాంతిరూపయుత 3 కాంతల గాంచి రతా భిలాషియె. 98 


క త త్రద్బంధువు లందణు 

న త్తజి వధియించి మన్నథాతురమతియై 

య త్తరుణీ జన తరళో 

న _త్తక)ియ మద్యపాన శ మాంస జిఘత్పన్‌. 99 
1 మార్భకతో అని సవరింపవచ్చునుగాని కపి (మహాగసిముి అను నర్భమున మూ రము 
అని యుపయోగించె నని తోంచెడిని. 2. ఇందు వర్ష (ప్రాసముపయు క్రమ. క, “ దువ్మ్భృతేముక 
కాంతిరూపయుత కాంత్రల ఏ), 

6 


42 


వ. 


వల్ల భఛాభ్యుదయము 


తనరి నిరంతరశిక్నో దం పరాయణుండయి సోమశర్శయుం బు త్తపౌతా?భి 
వ్య నొంది గహానాంతేరంబున దారుణపా పక ర్మాభిరతిం జరియింప( 


గొంత కాలంబు -చనిన పిమ్మట వొక; నాయ దైవ వళేంబున, 100 


. జెరవక కాకుళేశ్వరని * వేదిత సర్వమహాపసాదముల్‌ 


పరువడిం గొంచు నాగహన శ పద్ధతి నుద్దతి నేగుపాంథుల౯ 
ర మురుదారం గాంచి కుతు + కంబున నాత్మబలంబు లోప వుం 
చురవడి. దోడి తేర వగ 4 నొకూ- విషూదుసిం గాంచి యుగితన్‌ | 101 


. పరుసయి సమోపగతం బయ్యె వుదియులగు  నాయుధపాణుల నందజ 


'సత్వరంబుగాం దో తెమ్ము నివు వచ్చునండాంక హితవగు సాధువాదంబుల 
నిలిపెద నానావస్తా/లంకార శోభిత లయి సర్వాంగరంగలగు నంగనాజనం 
బులుం గల రని వాసిం దనశబరాలయంబున కనిపి (కూరాత్ముండై న యా 
(బవ్మాబంధుండు క్వుత్చిపాసాతుర పరి శాంతుండునుం బోలె మార్లమధ్యం 
బున నుండి చేరువకుం జను దెంచినపథిక వర్లంబునుం బొడగని వ్యాకులి 
తేంద్రియుండై వృతమూలంబున లేచి నారలకు (మొక్కు లిడుచు 
నిట్లనియె. 102 


3 ఎచ్చటనుండి రాక యిపు 3 'జెవ్వరు మూరు మహాత్ములార మా 


రచ్చపుంబుణ్యశీలురు ద యాపరు లార్యులు సత్తపోధనుల్‌ 
వచ్చుట నాదుభాగ్య మన $ వచ్చుం గదా భవదీయ దర్శనం 
విచ్చట గబ్రె నా కియశ న * భీష్టఫలంబు లభించు నర్శిలిన్‌, 108 


. అనుచు౯ తృత్పరిపీడితాతురవిపా * సాయత్తులై దీనవృ 


త్తిని మాటాడక [పాణముల్‌ వదలు రీ శ తిం గొంతసేపూర కుం 
డి నితాంతాధ్వర మాత్శరశుణకు సా * టిం గాం దటంచుకా మహో 
మును లెల్ల౯ వచియింతు రంచు. బలుకకోమోదంబుతోం డైర్థికుల్‌. 104 


. కనుగొని సోమశర్శయెడ $ గారవ మార దయావిభేయుల 


యనుపవము కాకుళేశ్వర స 3 మర్చిత సాద మొసంగి తీర్థ మి 


ద్వితీయా శాగీ సము 48 


చ్చిన భుజియించి (తావుచును 3 జెచ్చెర సీపరమాన్న మేడదో 
ఘనరుచిముత మంచు నడు * గ౯ వినివారలు చానితోడుతక్‌. 105 


= ఓరి నిపొద్క సరషజన $ 'యోగ్యము. బాపవారంబుం బావనం 
బీరుచిరాన్న పాన మఖ 4 లేశ్వరకాకుళ నేత కర్చితం 

బె రసవంతమె తనరు 4 నటిడి నీదగుఛాగ్యరాశి చె 

ర ఎ 8 

న్నారల సిప్పు డబ్బాను గ | తార్థుండ వైతి వటంచుం బలిశానన్‌. 106 


ఫ ఆసోమశర్చ గడువి 

శాషసంబున వారిం జూచి * పావనహారిసం 

వాస మగు కాకుళం విట 

శకేనరణిగ నుండు నాకు $4 నెటింగింపుం డనన్‌. 107 


+ సాగరాంబరయందు. గృహా తటమున 

సరసిజ విలోచనుండు శంఖ శ చకధరుండు 

కేశవారణుండు నై వాపీ. 4 కేశుం డుండు 

ననిన విని విస్తయం బండి * వినయ మొనర, 108 


స రాజసతామసగుణవిసన్టితుం డయి యాసోవుశర్చ వారలతో ని ల్లుని యు. 


+ అరయంయగ (బైహ్మ ఘాతకుండ 4 నాసవపానరతుండ గనోఘ్నుండ౯ 
పరవనితానుర కుండను * జూలనుండ౯ా శ్రబరత్యరీతిగా 

జరుపుచు నుంచు గాలము ని * పాదుల సంగతిచే సమస్త ని 

మ్షురతర కర్ళముల్‌ చెలంగి 3 శూరత చేయుదు నానుపూర్విగన్‌ . 110 


* ఇపవ్వ్‌ధమునల బథికావళి 

కచ్విధ వముంతయును దెల్పి శ యనియకా మూ చే 

బువ్వోయు నిట భుజియించుట 

చివ్వున మత్పూర్వ 1 కృత్య 3 శేవముగాబే. 111 


= అని ముణేయును, 119 


1. క. కృద్వి. 


44 


మె. 


వల్ల ఛాభ్యదయము 


తనదోవంబులు మాటికిం దలంచి శు 3 ధ్గజ్ఞాన సుస్వాంతుం డ 

య్యు నయో నచవిచార వర్తనుడ స $ రో్వోతగరార్ష దుమూర్ముండక౯ా 
ఘనవిజ్ఞానద మస్థుదీయ దురిత 3 భ్నుం బు త్రమక్నేత మా 
యనవద్యాత్మకు. గాకుఖేశ్వరుని న 3 త్యంత(పమోదంబునన్‌ | 118 


క. కనులొన వేడుక యయ్యెడుం 


జనియెద నిదె పథికులార * చయ్యన ననుచు౯ 
వినయంబున వారలచే 


ననువుతుల్లై కదలి నిజగృ్భవాంబున శెలమిన్‌. 114 
. వగి పదంపడి నుగుణో 

ద్య్టోగతం దనవారిం బిలిచి $ యురుదుమ్యూతిచే 

నిగతి నాగలి యెల్ల దు 

రాగతముగ జరుగుచుంజె $ నని వారలతోన్‌. 115 


= వను మున్ను వి పాన్వయసంజాతుండం గాని నిపాదకులోద్భువుండం గాను 


అయినను నతిదారుణంబగు పాపకర్మాభిరతిం జేసి శారవాది నరకంబుల 
వలన నతిదరంబగు బాధల కనుగుణం బగుచునున్నయది. మదియంబగు 
కలువం బేగతి నపవాతంబగు. పరమధార్శికులగు తలీదం[డులం బరి 
త్యజించి, పుత్రవతియగు కులాంగన నెడయాసి వేదంబులు విడిచి వైదికా 
"కావారంబులు విసర్జించి గురున్రల యాజ్ఞోల్లంఘనంబుచేసి సర్వంబునుం 
బరిహూరించి నిషెద్ద క్ర్రూరకర్మంబులు మనఃపూర్యక ంబుగా ననేకంబు లొన 
రించితి. ఇవి యన్నియు నిరయసరణి కిరవు లని నామనంబున నత్యంత 
సాధసో(దేకం బగుచు నుండుం గావున నిందుల కాకయుపాయంబు 
గలదు. నరుల కఖలకిల్భిషఘ్నుంబె పరమపవిత్రంబగునట్టి (శ్రీకాకుళ 
శతం బను పుణ్యమే తంబు గల దని వింటి. తైర్థికజనావలివలన నద్రేవుని 
(పసాదంబుగోెని భుజియించుటం చేసి యిట్టి cp రాగ్యంబు లుత్ప 
న్నంబయ్యె నిక తనుబంధసంబంధంబులు విడిచి యందుల కరిగి యథా 
సుఖంబుగా నిలువం గలవా6డ నని నార లతో నిశ్చయించి యా సోమశర్శ 


ద్వితీయాశ్వాసము ్తీగ్‌ 


యభివుత (ద్రవ్వంబులు గైకొని సత్వరంబుగా ను త్రమంబగు కాకుళ 

శే తంబునం జేర. అందు సమ సదోవహరంజై లోక పవి త్రంబగునట్టి కృష్ణా 

సరిజ్ఞలంబులం (గుంకి చ క్రాహ్వాయ సరోవర తీర్ణంబులందోంగుచు ననంత 

రంబ హృపీకేశుడయిన శేశవదేవునిం దర్శించి సేవించి పావనం బగు 

తత్స)సాదఖాదనం బొనరించి యత్యంతభ_క్రియు క్తుండయి ద్వజవర విశ్వా 

సంబుగలిగి జి లేం దియత్వంబునం (ోధమాత్పర్యంబులు "లేక నిరం 

తరపరి చర్వాపరతంత్రుం డగుచు సకలోత్సవములు సేవింపుచుం బరిశుద్ధ మన 

సుూండై కొన్నివర్గంబు లుతూ-ర్షంబుగా నిలిచి పదంపడి దేహావసాన 

సమయంబున, నిం[దాదుల కందరాని లోకో తరం బన నొప్పుచు నిరంతర 

సంపత్కరంబగునట్టి శ్ర) విష్తుసాయుజ్యముం (బాపీంచె నివ్విధంబున. 116 
క, కానున. గాకుళవల్ల భు 

సీవాపరతం[తవృ త్రి 1 'జందినవారల్‌ 

పావను లగుచును సదవుల 

భఛావంబునం బరమ పదము * (బాపింతు రొగిన్‌, 117 
మ. (వతయాగాడి సమస్త సతి్ర్రాయల న 1 ల్బ్ప (పాథిం గావింప శా 

వ్రత వైకుంఠ నివాస మబ్బునె రమా 3 భ రక కురంఛాము సం 

తతకిల్యాణ గుణాను కీ_రనలచే $ తం గాక, నిందాది జే 

వత లెల్ల౯ా 'భజియించికాశి విబ్బుధె ఏ శ్వర్య (పభావాన్వితుల్‌. 118 


ఉ. మానుగ విమదనుని సశ మనస్స జగత్‌ (ప్రభు వేదవేద్యు సక్లా 
మాని మనోనివాసు హరి 5 తామరసాము. జతుర్భుజు౯ గుణాం 
భోనిధి శంఖ చృక ధరుం 5 బుణ్యచరిత్ర కథానులాపముల్‌ 
జాను బద్భజాది నుర 3 జాలములై న నుతింప శక్యమే, 119 
gD అతులదురాత్ను౭డై న వన 4 యంబున సంస్కృరియిం చె నేని నా 
తతపునరుద్భ వాడి రహీ $ తంబగు నిత్యవిభూతిం జేర్చు *ా 
నత నతవత్సలుండు పర * వాసవిభుండు సనాతనుండు సూ 
నృతనుతసూరిదివ్య మవా 3 నియు(డు కాకుళభ ర్త మేదినిన్‌ . 120 


1. క. “ భజీయించి కాదె” చ “ భజియించి కాదె ద్విజుడిళ్వర్య్ణ ” 


ar 


వల్ల ఛాభ్యదయము 


a అట్టి సదోజూథ్తుం 3 డాద్యంతళూన్యుండు 


దరచ[క కమల గశదాధరుండు 

దర్పకకోటి సుందర ఫాసురాంగుండు 

(క్రీరమాదయితుండు శ కేవశయను( 
డబ్దజ (_పార్థితుం శ డగుచును కాకుళా 

ధతుడై కరుణా కేటాతుం డగును 
నిలిచినయదిమొదల్‌ 5 నితోత్సవచయంబు 

సత్స్పుణ్యనిరతు లా $ సర్వజనులుం 
గోరి చేవింప సహ్యాజూ శ కూలమునను 
నభిమతార్గము లిచ్చుచు 4 ననుదినంబు 
మహితవుగు భదకోటి విగమానమందు 
సంతతోత్సవ మలర వ $త్సలత దనర. 


. ఉన్నట్టి కాకు శేశ్టర 


సన్నుత మాహాత్శ థి మిపుడు 3 సంగహముగ "నేం 
దిన్నగం చెలివీతి నలవియె 
వెన్నుని మాహాత్మ వి మెల్ల * వివరింపంగన్‌, 


, అని పలికి యూరకుండిన 


వినయంబిన నూతు గారశవించియును ననా 
తన వృతాంతముం "జెలివితి 
వనఘా మనమునకు.6 జూల 3 హారం బయ్యెన్‌. 


* అట దింకముందటక౯ా గలియు 4 గాగవు మైనను జహ్ను కన్యకా 


తటమున కేగు నంచును బ్‌ దంపడి వే జొక వబింబముంవ ను 


త్కటముగ నిల్పియు౯ కృతయు * గంబుకుం (గమ్మరి పూర్వరూప వి 


12] 


122 


128 


స్ఫుటముగ వచ్చు నంచును న 3 పూరముగా వచియించి తెంతయున్‌. 124 


* ఏ గతి జాహ్నృపి తటికి * నేగి వసించు రమా మనోవారుం 


డాగమభోగశాలి పున 3 రాగతుం జెట్లగు నాంధ/ భూముకి౯ 


ద్వితీయాశ్వాసము . 47 


మోాలడ పాలభంగి రుచి 3 మిక్కు-టమైన త దీయ సత్క-థల్‌ 
వేగము మాకు నీవు వివరింపవె సూత కృపాసమన్వితా. 125 


* అని మును లాన తిచ్చిన ద 5 యాహృదయుండగు సూతుం డిట్టనె౯ 

సనక సనందనాది ముని 3 సన్నుతు డైన రమాకళతు?. డా 

యనుపవు కాకుళాహ్వాయ మ $ వోనగరి౯ా బహుకాల ముర్తిపిలోం 

దనరి సమస్త కామ్య ఫల? దాయకుం కౌచు నపారమై ఖరిన్‌. 126 


+ నివారింప నంత హమోొా౭దటం 


దవా తవాముగం గలియుగం బు శ చారత పోంఘక౯ా 
విహితా నుష్థూనక ఛా 
సహిత ద్వ్విజవరులు బుద్ధి 3 జాడ్య్వత నరుగన్‌. 127 


స వత శౌచంబులు మాని మానవులు దు 5 రా నైపహార సంచార ను 
ర్షతులైనం గని భూతథాతి) నిలయ * పాకారవారంబుతో 

డుత నంత్వర్శితు. డయ్యు భూముగుహూ నుం 4 డు౯ బేవతానీక పూ 
జితుం డౌచు౯ హారి నాగలోకతలనవా 3 సిత్వం బవూనంబుగన్‌ , 128 


. వరుణ భుజందు) లచట సవర్వ సేయ 

నిలిచి మణిమయ భూవషణో 3 బ్రలితుం డగుచు 

గవ్వారీగర్భ మందున $ గతిం జరించుం 

గృత యుగము వచ్చు నం డాకి +) నతుల మహిమ. 129 


. పదపడి కృత యుగ మరుగకా 

ముద మొదవంగ మగిడి వచ్చి * మునుపటి భంగికా 

పృాదయానంద కరంబుగ 

సదమలగతిం గాకుళమున6 4 జరియించు నిలన్‌. 180 


= ఇవ్విధంబున దేవదేవం డంతన్హితుం డగుటయు ను త్రమంబగు చక్ళతిర్ణ 
సరోవరంబు బహిర్ఫూతం బై యుండుటం గనుంగొని లోకపావని మైన 
సవ్యాగిరిజానది నమ్మునంబున నుపాయం బూహించియుం దనయందు 


48 వల్ల భాభ్యదయము 


న త్తీర్ణరాజంబు నంతర్భూతం బొనరించు ననంతనంబున న నేక వత్సరంబులకు 

గంగాకూల (శ్రీవల భబేవ్రు డత్యంత సంతుహాంత రంగు. డగుచు. దనయంతం 

చానె తడ్రేశంబునం గూర్చి రాయగలం డని చెప్పిన విని సౌనకాది మహో 

మునులు సంయమి శ్వమండ న సూతు నవలోకించి యిట్లని పలికిరి. 181 
ఉ. సూత కృపాసమేత పి 3 శుద్ధిగం దతు-థ వి సరించియుకా 

4తిగ లెన్స మాకు విని * పింప వినం గడు వేడ్క- వృద్ధియా 
(శ్రీతరుణే ఏినోడియుం బ్ర 3 సిద్ధిగ 6 దాం జనుచెంచి లోక వి 
ఖ్యాత కుతూవాలం బలరం $ గాకుళ వుందు వసించు నేగతిన్‌. 182 


=, అని యడిగిన, 1883 
శా, పూర్వాచార్య పరంపఠాభినుత సం 3 పూర్ల్ణ[పభావానస్టాతా 
బారాషకాగమబంథురాంధభతవము సో 3 చ్చండాంశు దై తేయరా 
డ్లర్వాఖర్వశిలోచ్చయోాచ్చలన కృ 3 తాండస్వరూపద్భుజా 
సరైషశ్వర్ణ ఫలప్రదాయక జగ $ త్చాఏమోా రమానాయకా ! కిక 


gs 


క. శతధృతి నుత కరుణామయ 
వితత [పధితాభిధాన 3 వేదాంతార్ధా 
నత మహిత సరషదేశిక 
నత సతత కృపాకటాశు 3 నళలినదళాఖూ ! 185 
కంచభావురము, పరాపరాత్మకాం[ భ నాథ ? దార మందిరాంగణ 
స్ఫుర ద్విచిత్ర వైభవాభి 5 కోభమాన సవహ్యాజా 
సరిత్తట (ప్రదేశవాస 3 సారసోద్భృవార్చితా 
దరిద దుఃఖతూలజాల ? చావపావక|పదా. 186 
గద్య. ఇది (శ్రీమ తిరుమల తాత గురు గురుచర ణారుణాబ్బయుగళ సమా 
యణ _ దురితలతాలవిత్ర వారితసన్మోతపవిత్ర భట్ల్టపెనుము _రికులోద్భవ 
గోపాలసచివతనూభవ _ విద్వజ్ఞనవినుతాభిరామ కోదండరామ పణీతం 
చెన (బహ్మ్ముండపు రాణో _త్తరఖండంబున వల్ల భాభ్యుదయం బనెడి (ఫ్రీ/కా 
కుళతేత మాహాత్శ సంబునందు ద్వితీయాశాాసము. 





తృతీయా శా్యాసము 


1. ధర తరుణారుణనిం 

క్‌ బాధర దరహాస విలనీ శ తానన కలశాం 
ఫరో బోధిశయానా నతజన 

ధక తిరునాళ్ల రాయ $ భూసురోయా. 





* ఇయ్యకొని సూతు 3 డంతట నిట్టు లనియె 
శౌనకాది మహామునీ * శ్వరులతోడ 

మును విరించియు నియమింప 4 "మొనసి తపభ 
గాతటంబున నపచితి 4 కరణ మమర,. 


+ అలమృకండుతేనూభ వుం $ డనుదినంబు 
శ్రీరమానల్ల భ సాష్టమి * సేవసేయు 

చుండి యొకనాండు మునిగణాశద్యుక్తుం. వి 
శహమగు తీర్ణయాతాగభి $ లావీ యగుచు. 

, అనువుగ ల్రీవల్ల భుతోం 

జనుటకు. బరిశుద్ధమైన 3 సజ్ఞయునొకడుం 
గొనివచ్చి యందులోపల 

నునిచియు గొనివోవ నప్పు * డూహించి వెసన్‌. 


=. తనకరపంక జూతములం 4 దామరసాయత నేతు/ బట్టి యె 
తను మునిశేఖరుం డ పుడు? డా _త్రబలంబునం 'బెన్షియాడి యం 


50 వల్ల ఛాభ్యుదయము 
తను నతిహీాన త్వం డయి శే తద్దయు విస్నితుండై రవమావిభుం 
గనులానంగా వియద్య్షిచన ? కాంత నితాంతనినాద మేర్చడన్‌ 


ర్‌ 

వ్‌, శీయి మృక ండుసంయమితే గ నూద్భువ యింతం బనంగ చేల వ 

లొ ్యయన మావిభుం డిచదటగే నుండల నెమ్మది నిశ్చయించి త 

తోయరుహాతు డబ్బభ వు+తో హితసంగతిగాం బ)సన్నుం. డీ 

వాయం దొలంగి సీదు సర 4 సం జనుబెంచునె తీర్ణయాత శై + 6 
చ. కావున. / 
ప. జననుత నీవ యభేచః 

జను మని యాకానవాణి $ చయ్యనం బలి ౯ 

పని యాశ్చర్య్యమనంబున 

ముసివరుం డటు నిల్బెం గోల. మొగిచి వినతుల ర్‌ 


అహిచ్చ(శ్రపుర వృత్తాంతము. 


ప 


ఇప్వోధంబున మార్కంజేయుం డతణంబ పీదతశ్నీణ నమసాా-రంబు 
లొ రించి తీర్ణయాతాప పరుండై యరుగుటయు నంత నలువ శెన యనం దగు 
ద్విజసమాబంబుచేతం బూజితం బగుచుం గమనియ విగ )వాంజై న ఫ్రీ)వల్ల భో 


డేవ సేఐార్భంబుగా మహోమతియను మహీపతి దండపణామంబు లాచరించి 
సమూాహ్‌ా తచేకసు- ండై యున్న సమయంబున 


నప్పట్టణా ధివా సద్యో జులతో 
సిత" 


చా కామశేజనుల కత్యంత రాద్ధాంత వాగ్వివాదంబగుటయు. గనుంగాసి 


వ (శాభనాథుండు విదితంబుగా చారలతో" ని ట్లనియె. ర్ట 


ఇ, మూలో నుభయత్కలు మది 
నార న వోంచి మత్చి'; * యంబుగ6 జెప్పం 
చాళివవారి మహోాకుల 


amr పె లంచి విశ్వ శే ఒంచెడ మదిలోన్‌. 


క. అధమము లగుదరు తెలియతే 3 నట్టివార 
లనుచు నిరుపషతములవారి శ ననునయించి 


తృతీయా శౌగీసము 


పలికి భరణీశుం డాత్మీయ $ నిలయమునకు 
నరిగి యొయ్యన నతి రహశస్యంబుగాను. 


ఛా. సూరంబైన విపోరగంబును మహోకుంభంబులో నుంచి యొ 


పారం బె నొక యంశుకంబు పదిలం4బానట్లుగాం గట్టి శం 
గారాస్థాన సభాంతరంబున నిరా 3 ఘాటంబుగా నిల్సి సం 

"సీ స్ఫారముఖార విందు డయి భూమిసాస్టమి యవ్విపు)లన్‌ ; 

. ఇరుపతంబులవారితో ననియెం దా" నీకుంభనిశ్నీ ప్త బం 
ధురసద్వస్తువుం చెల్పుడి యనుచు జా 3 ద్దుల్‌ తద్ధటిం జూచి ఛా 
'సురచర్చారతి దందళూక మనుచు౯ 4 శోధించి యి ట్లానతి 


త్తురు దర్తీషకర మంచు t నిశ్సయితం దో 4 డో ది (స్త్ర రు కంబుగన్‌. 


. పదపడి వెదికో త్రములు 3 పార్థివు. గన్ఫొని సర్పమైన సి 
యదనున మా యనుగుహ మ 4 హా త్త్వమున౯ ధవభాతపతమై 
మయొదవు నటంచుం బలకగాంగ న? యోక్తులు ఏనుల నాలకించి య 
వ్వుడువునం దద్ధటోపరిసు $ బంధనశాటి వదల్చి పెల్చనన్‌ . 

. అంశుకము దిగిచి నరవరు. $ డములభవళి 

తాతపత్సంబు గని మహో 5 ప్రోద మెసల 

విపు)లను బూజసేయు'6 ? బవితు, లనుచు 

బౌద్దు లంతట వైదిక $ ఛావమెల్ల. 

* విడిచి రాష్ట్ర్రంబు నందున 4 వెడలి పోవ 

నడి నిదానంబుణా జగ 3 ద్విదిత మగుచు 

నలరు నాపట్టణంబున 3 "కాహ్వాయంబు 

భూరి మహిమ నహిచ్చత 4 పుర మనంగ. 


= అట (క్రీధరుండు. 


క. అశీణవిభవ మలర బు 


భుతు సద్భకవావసీశ 3 పూజితుంజై ప్ర 
1. క చ. నిశ్చయత, 


ర్‌! 


1] 


12 


18 


14 


15 


16 
17 


$9 వల్ల భఛాభ్యదయము 


త్యత్ష. మహిచ్చత, పురా 


ధ్యతుండై వికచవిసరు $ హాక్సుం డగుచున్‌. 18 


వ. అమరి మరి నిఖలలోక నమస్కతుండ యత్యంత లేజోవిరాజతుం డగు 
రాజీవాశుం డనేకకాలంబు గడచిన పిమ్మట నాంధదేశంబునం దనరు 


లీకాకుళంబున శే తలంపు నెమ్మునంబునం బొడమిన, [0 


ముక్కంటి మహాజనపతి కథ, 
క. అంతట వింధ్యమహేభృత్‌ 
పాంతంబున నర్శుదాతశరంగిణి చెంతకా 
కాంతారమధ్యుమునను ని 


తాంఛం బగు నొక; శబర 4 ఛా మం బమరన్‌. 20 


కీ అచట నయితే థర శ యను నొక విప్ఫుండు 
నర్మదా నిన్నుగా 4 స్నానపాన 
వర్యుడై చన ధర్మ 3 వైభవాన్విత యైన 
భార్యతో నిలుచు న  ప్పట్టణమున 
నాశనిసుత ఏనా ? లాశీ సుందరరూకప 
గుణవతి సజ్జన $ పృణయమతియు 
నగు తతుూూమారిక 4 క చిరకాలంబున 
జనయిలి) మృతి బొంద + జనకుం డపుడు 
మాతృహీనయు చై యున్న 4 మగువం గాంచి 
తనయం వోవొొ-ని యతిచూర + మునకు నరిగి 
యవనిపె నొకూ-చోటయ 3 యాతికుల స 
ముదితనృపతులు పంచ కే శ యూర ముఖులు. 21 
వ ఉన్నంత నచ్చట. 


29 
ల. స్థాపనచేసి యూ ష్టీజుండు 3 దాత్త తపం బొనదింపం బోవ నా 


భూపకులావతంసు లతి 4 పుణ్యులు వైన యయాతి వంశ జుల్‌ 
జాలి 
పావని సోదరీవృణాయ 3 పద్ధతి బుద్ధిం దలంచి నిత్యముక్‌ 


రూపక శా వృద్ధం గని శ రూఢిగల ఇంప వివర్ణ మాన్య, 28 


తృతీయా శ్వాసము ర్‌వీ 


గీ. పెరిగి యంతట యావనో 5 చేత యగుచు 

నున్న యక,-న్ని యను గాంచి 3 యుగ. డలరి 

వారణానికిం జని విపు, $ గారవించి 

యడుగ నబ్బాలిక నొసంగ + నచ్యుతుండు. 24 
=, ఆ బాలికారత్ప్స4మందు శంకరునంశ 


గొ 


మున జనియించు నంశదనుండు ఘనుడు 
తన్నామ వములరుసు$ దథ్నీణుం డనలను 
ఫాలాతుం డయ్యెను $ వేఛాసురముగ 
నచిరకాలము యావ 3 నాశితుం డగుచును 
బాూభూు బల స్ఫూూర్హిం 9 బరంగి మనుజ 
పాలాాగగణ్యుయడై 3 భై రవం బూజించి 
యోగపాదుకలు చన్నాందం బడసి 
గీ, అనుదినము. బుణ్య తీర్థ విశ్రహారుండగుచుం 
దనర నొకనాండు నారద + తపసి తత్పు 
రంబునకు నరుగుబేర శుశభంబుగా౫ 
నటులు పూజించె సంయమి + నవని విభుండు. 25 
చ. రయమున లేచి (మొకి-యతి $ రమ్యుతరంబుగ నర్ధ్హ ఫ్రపాద్య సం 
చయము లొసంగి యోగ్య పరిచర్య లొనర్చిన మెచ్చి కౌతుకో 
దయమున నారదుండును ను * దాత్తత సర్భవి కేవ తీర్థముల్‌ 
జయముగ నేవసేయుదువె  సాగరమేఖల యందు. హార్థినా ! 26 
క. అని యడిగిన నన్నారద 
మునివరు వీశీంచి పలిశి $ ముకగరాంటిమపహ+ 
జనపతి యతిపావన మగు 
మునపుణ్యస్థలము లెల్ల 5 గనుంగొందువుగా ! 27 
ఆ. పాత్రములై న విజ్ఞగతిం 3 బాండవరంగము రంగము కిన్న హీ 
చ్చతపురంబు వందనము * సల్బుదువా మునినాథ యున్నత 


1. “ మును చిరకాలము యవ్ష-న్మాశయుండగుచు స క 


“ యవ్వ నా(శ్రితుండగుచు ౫ 
2. క, చం “ రంగవమకానహి ఛ్యతై ప్రరీశువందినబము ౫, 


ర్‌డ్తీ వల్ల భాభ్యదయము 


శేతయుగంబు నీకు నుప $4 దేశమువేసియు నిప్పు జే నదే 

యాత లొనర్పనేలౌద న 3 రాధిపు నీవిటు లేగు మర్చిలిన్‌ . 28 
చఅని యుపదేశమిచ్చి యు ర యంబున నమ్ముని పోవ నంత న 

జ్ఞనపతి యొుక్క-నా( డమర 3 1 శె వలిని న్నవగాహానార్థి మె 

చనం నదీనుడా నతని 3 సన్నిధి నిల్చి తదీయపత్ని యి 

టనియె మహానుభావ్క నిట  లాశునృపాల కృపా నిరీక్షుణా ! 99 
క, అని విషుపదినదిలో 

వినుతంబుగ 6 దీర్థ మాడి 3 ఏ జ్వేశ్వరుని౯ా 

గని పేవింపం దలంచిన 

తన యభిలావంబు చెప్పి శ తరళావ్నీ వెసన్‌. 80 
వ. శేలుదోయిం గీలించి వందనంబు గావించి యేను సీతోన చనియెద నని 

హృత ంటక ంబు గాకుండ నమ్ముక,-ంటీశరుం (బార్జించి మణియును. 81 
క మద్వాక్య మూాదరింపుము 

విదృన్నుత్క, యనుచు -వేండ ఈ విభుం డకాాాంత౯ 

పొద్విలస నోపగూహాన 


సద్విశ్వాసాతినేఖ 3 సవాధర్థుగతిన్‌ . క్రి 
న, తద్దయు దయాళుండై యకాూ-ంతిముతిబేవి నుజ్జవంబుగా బుజ్జగించి గాథా 
లింగనకుతూహలుం2 . £9 


గీ, కదలి పార్థివుండు * కాంతసమేతంబు 

గాను నిర్ణరాప శ గాతటమున 

కరిగి గంగయంను 3 నవగావానాస క్రి 

దోవాలమున నేగి * తోంగచున్న. తక 
క, అంతటం బులిన తలస్థిత 

కాంతమణిస్థగిత పాదు శ దయ మపుజే 

పంతంబుగ నతిమూయా 

(కాంతిని గంధర్వ్ప్రతసం- $ రక్రియ నరిగాన్‌. లిక 


1. ఇెవలినీయవ-గానా నారి. 
— వ్‌ 


తృతీయా శ్వాసము ర్‌ర 


వ. అంత. వ్‌6 


గీ, రాజవర్యు. డెలమి $ రామామణియు..దాను 
1 తానమాడి సైకశత స్థలమున 
కేన యచట గాల్య 3 కృత్వంబు లొనరించి 
కనుంగౌానంగ 6 బాదు $ కాయుగంబు, By 


క, లేకున్న్నకా మడిలోన౯ా 
వ్యాకులతం 'జెంద నతని 4 వరవర్ణిని యా 
లోకించుట నీ వేటికిం 


గాకుగ వగచెదవు స్వామి *) కలం డిల మనకున్‌. క్‌ 


క, మన దగు నపరాధము చే 
తను మాయా కలితముగను 3 దసగారవృ త్తి 
న్ననువైన పాదుకాద్వయ 
మును గొని వెస. జనిరి గాని  మోవకు లకటా. లివి 


శా. దై వాధీనము లోకసంచయను మం 5 (త పగశక్రీయాధీన మా 
'దేవవాతము (బావ్నాణో త్రమగణా $ ధీనంబు తన్గంతే/ముల్‌" 
శావిుప౯ా ధరణీసురో త్తములు చేశ వధ్యయు లవ్విపు)ల౯ 
రావిం చిప్పుడు పూజసేయు మలరకొ 3 రాజాన్షయ (గ్రామణ్‌ీ ! 9 


వ. వారలు భవదీయ కార్య నిర్వాహకానుగ్రహసమర్థు లగుదురు సంశ 
యంబు తే దని య తన్ని యానతిచ్చిన విని శాంతసాషంతుండై. ధీదిశాలుం " 
డగు పృథివిపాలుండు స్నానానుభఫూనగరిష్టులై న ఏి|(పపుంగగునులం గనుం 
గాది కాంతొాసమేతంబుగాం. దత్సమోపంబునకుం జని నమసా;రపూర్య 
కంబుగా ననేకవిధ  వినయవాక్యంబులచేం (బసన్నహృదయులుగా. 
(యోర్ధించియు. దమ యుదంత మంతయుం 'బేటపతజిచిన నెజింగి వ్వధామతి 
యగు నావమహీపత నిరీక్షించి యద్దరామరవ శేణ్యు లిట్లని యనున 
యించుచు. 40 


re స హా. 
1. క. చం “ సాష్టైన” “ సాన? 


56 వల్ల భాభ్యదయము 


క, నరవర, యికార-ర్యము దు 
మ్యరము మదియాభిమంత 3 సామర్థ న్రమునం 
బరికించి (సతివిధానముం 
బరువడి నొనరింతు మయ్య 4 భవ్యముగాలోన్‌ , 41 
వ. వమందజము మున్నెనిమిదిదినంబుల[ కిందట నహిచ్చ(.త్రపురంబునందు 
(శీవల్ల భబేవుని సన్నిధి నీచేత నతియపచితి సత్కారంబులం బొందితిమి. 
భవదీయ కార్యసిద్ధి కొఅకు నస్థదియమహితవిహితధర్న్మ క నుంబుగా 
నాభిచారికహోమ[కియాక లాపంబున భ్‌ వత్చి )యంబుం గావించెద మని 
ముణియు నిట్లనిరి. 49 


శా గంగం దోగి యభగురాంచిత తరంగ చ్వేంఖతోర్లూత వో 
స్తుంగాలింగితు తాచు మే న్నఆచి సం 34 తుస్టాత్యు లె నిల్సియి 
భ్యంగస్నానమొనర్చుచున్నపు డమ 5 ర్వ గాామవా నవ్య ట్రీ 
భంగి౯ దొంగిలి రపాశ స్త కుటిలో 3 పాయ పాయత్నంబునన్‌. 48 
గీ. అనుచు నూహించి సర్వధ * రామేం[దు 
లచట నఘమర్ష ణ స్నానమాచరించి 
తనర హేమ మధర్వణోళ క [పకార 
మం[తముల వేల్చి రగ్నిలో $ మహితముగను. 44, 


లరిగి పాదుకాద్యయంబు నొసంగిన నత్యంతసంతుప్లాంతరంగుండ యాఠాజ 
పర మేశ్వరుం డవ్వి(ప్రులం బూజించి వారితో నిటనియె. 45 
యయ 


క, మొరలు మాదేశ మునకు 
గారవమున నేగుదేరం $ గనకవుణిగణో 
దారగామము లొసలౌద 
జారసుతాసహితులై ముదంబుగ చెలమిన్‌. 46 


కర మ్ముని యానతియిచ్చిన 
నిమ్ముగ నున్నార మిచట 3 నీగంగా తీ 


ae 


ర 


తృతీయావ్వాస ము శ్‌? 


రమ్మన ముందణఆ దుర్శి 
తమ్ముగు నపు డిచటు వాసి  చనియెద మనఘా |! 47 


* కావున నీవు పాదుకాయోగంబున నహిచ్చ్మతపురంబున కనుదినంబు వచ్చు 


చుం బోవుచు వుమ్ముం బరావుర్శించి వోవలయు నని యాద్విజ లంద 
ఆతిసాఖ్యం బుగాం జనుటయు నానృపపుంగవుండు భార్యాస మేతంబుగాం 
దన ధరణివరణనగరంబునకుం జనిన, 48 


* అంతటం గొంతకాలమున శ కయ్యమరాపగపాంతభూమి య 


త్యంత మవృుష్టి చెం గడు 1భ $ యంకర మాచు మవోతుథా ర్తి భా 
గంతుసముచ్చయం బగుట * సర్వధరామరులెల్ల వేద వే 
దాంతవిణారపారగులు 3 నై యుపశాంతిక హూోేమకృత్య్టముల్‌ 49 


= కావింప నుపశాంతి ౪ గా కున్న సాధభ్యసో 


(చేకులె యఖల భూ శ దేవగణము 
లవనీతలేం[దుడా శ నా నుదథీణురాక 

కాకాంయు.లై యుండ శ నచట నొక్క 
నాం డయ్యహిచ్చ్యత $ నావువురంబున 

కరిగినవా_ర్తయు $ నాలకించి 
యేకతెంచికాంచిన $ నెలమి నవ్వి పుల 

మన్నించి వేగ న 3 వముసూరించి 


కూజ లొనరింప ద్‌వించో 3 భూ'పవర్య 

తీవముననేము వూ యాం(ధ 3 ేశమునకు 

నరిగద మటన్న 3? నందజు నాదరించి 

గృవాభన గాముథాన్య సం? (గవాము లెల్ల. 50 
ఇచ్చెద రమ్మని పలికి వి 

యచ్చరగతి గగనసరణి శ నరిగ నగరికిన్‌ 

జెచ్చెర నయ్యమరాపగ 

సాచ్చిరి యాశ్వేలభూమి * సుర లవలీలన్‌. ర్‌. 


1. “భయంకర తు న్మహిమా(పపీడి తా జంతు "?. 49 "మొదలు 95 పద్యమువజకులల 
భాాాయు (కి (ప్రతిలో లేదు. చి (పతినుండి (గ్రహీంపంబడినదిః 


వల్ల భాభ్యుదయము 


సీ స్నాతులై కౌచని 5 ప్లాతుకా (శీరమా 
వల్లభస్వామికి 3 వందనములు 
గావించి పరదేశ $ గమనాభిలాముల 
చననున్న వారల 3 చరణవివ్చాతి 
సలల అలై ౪ శ మతి నద్భుతం బంది 
తడవు వితర్కి-ంచి ౫ డై వమాయ 
యని తోంచి యంత జ నార్షనస్వామిని 
(బణుతించి యిదియేమి * బాధ మాకు 


నీ మహోథూవము భయమున ₹ కేము వెజచి 
యలంబూనుచు నున్నార * మిపుడు నిన్ను 
ఏడిచి చేశాంతరం బని $ విన్న వింప 
వారిజాత్సుండు వలికాను శ వాదితోడ, 


. పారాశర్యుండు శివ్యసంఘయుతుండై 5 భాగీరథిం (గసంకి యా 
వారాణస్యురు పట్టణాలయములకా శ వ రించి భిశూన్నముం 
గోర౯ా లే దని రప్వూరం[ ధులు మహో శ కోపంబుతో జాహ్నవి 
తెరోర్త్వతలజంతువుల్‌ విపుల శు $ త్చ్‌డాకులత్వ్పుంబునన్‌. 


* శాపం పిచ్చినకతమున 
పగిది నవృస్ట్‌ యయ్యె 3 నిది వాపంగా 
నోపను మిముం కూ సించుక 


సేమైన సహింపం జాల 4 సిద్దం శుచటు€. 


* అదిగాన నిచట నిలువలో 

మెదికి౯ రుచియింపకుండు 4 వముదా(ంఛిత మా 
యదనున మిాతోడన చని 

ముద మలర వన్సింతు నచట 4 మున్నుగ మోరల్‌, 


. చనిన వీమ్హటం బరివార 3 జనముతోడ 
యోగమాయాబలంబున 5 నేగి యతిర 


రల 


ర్‌క్‌ 


ర్‌త్వ 


ర్‌ర్‌ 


తృతీయాశ్వాసము 59 


హాస్యముగ మాకు నత్యంత న హర్ష ముగను 
(బహ్మాకుండీతరంగిణ్‌ $ పారమందు. 56 


క, ఆదేశంబున నొక-నో 
మేదిని వసియించి నిర్ణ * మించియు జనసం 
మోబ్టదంబుగ దృగ్గోచర 
మూదు మదడివ్యంబు వచ్చి * నప్పుడు జగతి౯. ర్‌? 


వ. అని యివ్వీిధంబున U వల్లభుం డానతిచ్చిన విని సంతుహ్పహృదయు లై భవ 
దభిమతం బెవ్విధంబున నుండు నట్ల యగుంగాకి యని తట్లేవు నుద్దేశించి 
యత్యంతభ_క్రియుక్తు లై దండ పణామంబు లాచదించి (బహ్మవాదులై న 
బూడబానీకంబు లనుజ్ఞ వడని. ర్‌రి 


చ కదలి కుటుంబసంయుతము 3 గాం జని కొన్ని మహా(పయాణముల్‌ 
ముద మలరంగ నేగి నృప 3 ముఖ్యుని పట్టణమందు నిల్చిన౯ 
ఎదురుగ నే౮పసదెంచి పృథి  వీళుడు వారల. దోడి తెచ్చి నె 
మ్బుది. దనమందిరంబున స $ వుర్చు లొనర్చి సుభోజనంబుల౯. 59 


గీ. ఆదరించి వారి కాగార 5 ధనభాన్య 
రత్న నివహావాజి * రాజు [గావు 
భూము లొసంగి వారిం శ బోవింపుచుండాను 
నతుయముగ నాసు  దథత్నిణుండు. 60 


(శ్రీ వల్లభుండు కార వేల్ల “కాలవాలమునంజేరియుడుట. 


క్‌, (శీవల్ల భదేనశ్రుండును 
పావన పరివారసుజన * పరివృతుండై తద్‌ 


భూవివరంబున సురసం 
భావితుడై నిలువ నొక 3 పట్టున నంతన్‌ . ౧1 


సీ. అట వ్నిఫుం డామోంద 3 నవసీతలంబున 
చాలయముగలా రశ వల్ల కాల 


సే షై 


వాలంబువెట్టియు $ వారి పూరం విడి 
వావిరి€ బోమింబ 4 వలసినట్లు 
(పసృమరసుశలాటు * (పచయ సమృద్ధిగా 
సరససంపన్న మై శ పరగుచున్న 
ననుడిన మాకాయ లంగళ్ళ 3 నమ్మించి 
'కార్యనిర్బుక్తుం డై 3 మనత నలె 
పు_త్తపాతాానురక్తుడై $ భూవణ (ప 
భూవీ ఆకార భార్వాభి 3 లాషసౌఖ్య 
కారి యయ్యు శచిపతి * కరణిం దనర 
భూసురేం[దుడు సంపడిష * ఛాసియగుచు. 62 


శ అకలుపభవ్యమూ ర్తి మణి ? హోర సముజ్ఞ పలుడై భరామర 
(మకరము గొల్వ నేంగి యొక 3 పట్టున శాంబరియు౯ా వహించి యా 
సకలజగన్నియావుకుండు * సాగరమేఖల నుండం గారవే 
లకలతికాలబాలబహు 3 లాభ సుఖ స్థితు. డయ్యె నయ్యెడన్‌. 68 


అనంత'పొాలుని జన్మ వృత్తా తము. 


చ. అల కలి కాదికాల మఖ *లా వసిభర్త కలింగవంగకో 
త్వ్య-ళముఖ రాజ్య ఫారుండతి f: ఛార్మికు. డద్భుతవి కమ క్రియా 
కలితుం డనంగ భీముజన 3 కాంతుం డిలం గటకాఖ్యపూ ర్వరం 
బలవడ రాజనిధానిగ శు 3 ఛాతి శయంబుగ నేలు చున్నెడన్‌. 64 


వ. అట్టికాలంబున నిఖల వేదవేదాంత విచతుణుండును గృహ్లాసరి త్తీర వాసుండును 
ఇన మాధవం డనునొెకూధరామరవరుండు గంగాయాతాభిలావు 
కుతూపహాలుం డగుటయుక౯ె సవాధర్శచారిణియైన సతి పతి నవలోకించి, 65 


Eg అంతర్వత్నియునైన సుత్ని దనవ (3 రాం యాస మూహింపక 
క్యాా-ంతు౯ా శాంతవచః [పసన్న మలర౯ 4 గంగావగాపహోయబు నీ 
చెంతం చేయం వత్తు నే ననిన వా 3 ర్షించెం గటాత్సీంచి స 
ర్వాంతర్యామియునై న దైవభుట నా యత్తప్రయత్నంబునన్‌ 66 


తృతీయా శార్టిస ము 6] 


. అంగీకరించి భార్యా 


సాంగత్య విశేవయా[తం * జను చుత్కళవం 
గాంగ కళింగ కుళింగము 
లుం గడచి బహుపయాణ శ్‌ లోలాత్శకు లై. 67 


+ ఇవ్విధంబున నద్ధరామర మిథునంబు పథిక పరివారానుచరుల వోవంబోవ 


నట ముందట. 68 


=. అనిశము పుండరీకనఖ శ రాయుధకోలతరత్వుబుతు.కా 


ననగజ కాస రాఖు వారి శ ఇణంబుల కాశయనమునదండకా 
వనపదమధ్యసీమ నని * వారితమా జననవ్యధా_ర్తయై 
కనియం గుమారు భూసురుని 4 గాంతయు. గాంత వారీరధారునికా. 69 


. అంత అ. చుజ్జాభిజ్ఞాండై న తజ్జనకుం డనుకూల కాలచర్చావిచత్స 


ఫ్యా 


ఇ ఇ ఆ 
ణుండై. 70 


ట్ర (గ్రహసవ్యుక్‌ స్థితలగ్న తారతిథి వా 3 ర|పా వ్రయహూగతబుల౯ 


బహిరంతర్యుత ఛాగ్య రేఖల సుశ్‌ పరాగషధీశసంకాళుC డీ 
మహింబాలించు నృపాలమాన్య తరసా * (మాజ్యూర్హుండన్థ్తుతుణాలో 
దృవుడౌట౯ బహువేదశ్తా స్త్ర) పరిల 3 బ్ఞజ్ఞానయుక్తుం డగుక, 71 


; అని నిశ్చయించి | 72 


. య్మాతయు విఫలం బగు స్‌ 


పు(తత్రవ్యామోనవా మేమి $ పుణ్యం వితండి 
థా(తిపాలన కర్త (డు 
శో(తియ రతకుండు గాత్ర శ సూచన లరయక. 78 


. అని నిస్పంశయంబున | 74 


ఎ దళ సంకిర్ల విశాలశాఖల నితాం 3? తం బైన భూజంబు[కిం 


ద లసత్పల్లవపష్మతశయ్య నొగి సం 3 స్థాపించి దీవించి ర 


62 


వల్ల భఛాభ్యదయము 


తలు బంధించి ధరాదిభూతచయ ది 4 క్పాలాభిభేయంబు చె 
న్నలరకా వేడి తదీయడింఛకు భవి 4 వ్యద్భాగ్య భావంబులకా, 75 


=. తాలీదళమందున నవ 


లీల౯ా గోతాన్వయా వ భీనామము లా 
మూలాగముగ లిఖంచియు 
బాలుని పదకమల మందు * బంధించి వస౯. 76 


॥ మముత్వరహితుం డై యా తాపరత్వమునం గుటుంచినియుతుం డై చన 


నకఠరాడం (777 


తలిదం[డుల్‌ దెగనాడిపోవ నచట౯ 3 వై వానుకూల్యంబుచే 
నలఘువ్యాళవిభోగతీతల కృతా? త్వంతోల్ల సచ్చాయచే 

దభసంకీర్ణ లసద్దుుమూ్యగ మధు వి 5 సార్యసవస్వీకృతం 

బలరన్‌ జీవితుం డౌచు నచ్చట నపా +) యం బేమియుం జెందక౯ 78 


. ఇవ్విధంబున ధరణీసురడింఛకుం డున్న సమయంబున నిజపరివారపరి 


వృతుండై 79 


. వేటనెపంబుచేత పృధి * వీవరుంణై న యనంగభీము. డ 


చ్చోటికి నేంగి యర్భకునిం $ జూచియు నివ్వైఆఅ గండి యెమి యి 
శాటకులారణం బని ద శ యాకులమానసనుం౭ డౌాచు డాసియున్‌ 
జేటపడం గనుంగొన న 3 దృశ్యత నొంద ఫణీందుం డచ్చటన్‌ 80 


. చేరువకేంగి రాజు పరి శ కీలన చేసితపీయపాద బ 


ద్గోరువి లేఖ్యవర్ణ మపు $ డొయ్యన విచ్చి పఠించి యామహోే 
దారు నుదంత మంత విడి శ తంబగుట౯ా మడి నుత్సహిోంచి ఛా 
పారమణీశవంశ్యు మృదు * శైశవ సక్తుని జెచ్చి నెమ్మితోన్‌. 81 


=. తనగృహాంబున నిల్చి త $ చ్బాలవృ త్త 


మంతయును చేటపజచి సు * స్వాంతుం డగుచుం 
బోవణముచేసి యారస 4 పుుతుభంగి 
నా డోజుం డనంతపాలితుం 3 డగుటయేసి. 82 


తృ తీ యా శా సము 
ఆన ంతహాలుడు దండ'పాలు.-జె కాందచివెకీ దాడి ఇడలుట. 


చ. అతని కనంతపాలుం డను + నావ్యాయము౯ రచియించి సర్వస 
మృతముగం 'బెంప నాతం డతి 3 మానువరూపకళాభివృద్ధిమై 
గతమఖసూతివోలె రణ శ సాహాసలీలల నొప్పం జూచి భూ 
పతి యుపనీతికాల మని * పన్నుగ నాదిమశాఖవి[పు౭జి. 

క. పరగిన మాధవశర్శకుం 
బరమపతి[వతయునై న శ భాగీరథికి౯ా 
శరజన్నుకరణిం గానన 
సరణోం జసియించెం (బిథమ 3 శాఖ నలవడ౯. 

సీ, కావింపవలయును *$ గా ఢంబుగా నని 

రావించి యఖల భూ శ చేవసమితి 
కాశూలువృతాంత శ వుం తయు చెటియగించి 
యాదివముశాఖాస * వుంచితముగ 
వారిగో(తంబున * వడు గొనరించియు 
విపసమ్మతము౫గ 3 వేదనా స్త 
నిద్భలు చదివించి * వివిధసాధనవముల 
గరగరియగునట్ల * గా నొనర్చి 
తనతనూజ నృసింవోభి 3 భఛానుతోడం 
గూడ నవ్వి(పసూతికిం * గూర్చి మిగుల 
నుద్వహముచేని కౌతుకో 3 ద్యుక్తుం డగుచు 
ఘనత నలరంగ6 గతిపయ * కాలమునకు. 


గీ, ఆ యనంగభీము డంతజరా(-కాంత 
'బేహుండై కుమార 3 మోహుం డగుచు 
నారసుండునై న $ నారసింహునకు. ద 
(దాజ్య్వ మొసంగి తనదు 4 తనయుకరణి. 


క, రశీంచిన సుకుమూరవి 
చతున కాన్వీతకీ వి 3 శారదగుణసం 


68 


రొ్‌తి 


84 


ర్‌ర్‌ 


86 


ప్ల 


వల్ల భాభ్యదయము 


భుతున కనంతపాలున 
కక్షుయముగ నొసలౌ సైని ౫ కాధ్యక్షుతేయు౯. 


. అపకారణంబుగా దండపాలుం డనంబర 7౫. 


* సేనాపతియై విష్య 


శక్వేనున్మికియ శివతనూజు $ సేనానిగతికా 
దా నరివర్ష జయోాన్న తి 
నానరసింహునకు ఘనప * రాకవు మెసంగ౯. 


8/ 


88 


89 


. సత్య వత్మ పతిజ్ఞుండగు నృసింహభూతలేశ్వరుండు సై న్యాధిపతి నామర్థ సం 


బునం జేసి యత్యంతవికమాన్వితుం డై _పత్యర్థిపార్థివవర్ల నిరాషపణసమ 
ర్భుండై నిరంతర (చావ్మాణ ఫోవపహై క తత్పరుండై సకల(పజానందకరంబుగా 
సమ సమేదివీపాలనం బొనరింపుచు నొక్తానాండు దనయనుజుం డనం బరగిన 


దండనాధాాగణిం గనుంగొని, మహోోేల్లాసంబుగ నిట్లనియె. 


. సకలజనులుపొగడ 3 సత్వ వతాహాప్షయ 


పుణ్యనగరమందు * భూరిమహీమం 
గరిగిరీంద మలరు 3 కమనీయసాను వై 
పరనృపాలజై (త $ పటిముం దనరి. 


మనలో నెవ్వ రమైనను 

(జని) విజిగీషూంక లిఖత * శాసన మట సం 
తనముగ సంస్థాపించిన 

మనమునకును వార్ష మగు న 3 మాత్యవరణ్యా. 


+ అన విని దండపాలుం డపు * డా సభవారలు మెచ్చునట్లుగా 


జనవర యీ పయోజనమ 3 శక్యము నా కటుగాన సౌఖ్యస 
ద్దనముగ 'మేదినిఛరముం * డాలిచి దిగజయంబుగా౬ జనం 
జను జగబేకఏరరణ శ సావాస వి|కమలీల న్‌ కిలఅన్‌. 


90 


9l 


93 


తృతీయా శాగి సము 65 
* అయినను, 94 


వ ఛవదీయాజ్ఞ వహించి యేను జని ౫ 5 ర్వ(గస్తూలై నట్టి ణా 

(తనులకా గెల్పియు హొ స్తికెలమున నం 3 స్థాపించెద౯ా "మేదినీ 

ధవజై వాతృక తావకాధిక జయ 3 _స్తంఛంబు నుద్యన్నహో 

హవకృ త్రైన్య్యయుతంబుగా నరిగాద౯ా $ హార్దాతి లేకంబునన్‌. 95 


* అది మజియును. 96 


= సరణిం బుణ్యానదీనదంబులు సుర 1 స్ఞానంబులుక౯ భూరి భూ 
సురవారంబు లనేకముల్‌ గజపుర 4 వమోణీశ యాభూాములకా 
ముజీ దానాది తటాకకూప వన ధ+ర్టుస్థాపనం బుల్‌ పారిం 
ఆర ఇట జసు 
బొరిం గావింప. జార సద్వ నయ మగుకా 3 పుణ్యాం బగ ణ్యంబుగన్‌ . 97 


. అక్కు డక్కడ నీకీ ర్ణి 5 యతిశయిల్లం 

జేసి వచ్చెద ననవుడుం F జి త్తగించి 

దండితారాతియెన "వే 3 దండపతియు 

లాలన ననంతదండ పా ౪ లకునితోడ. 98 


= పురీకెను మన యిరునురిలో 

పల భేద మొుకింత లే దు * పరికించంగా 

నలఘుభుజ నివ నే నని 

తలంచెద సంశయము మాని  తడయక' నింకన్‌,. 99 


=, చతురంగ సైన్య యుతముగ 

హితమంతి నమేతముగ య 3 ఛచ్చం జనునూూా 

పృతనాపతి యనుచును భూ 

పతి యానతియిచ్చె వేగ 4 భాసురలీలన్‌,. 100 


= పంప ననంతదండపరి%పాలకుం డచ్చతురంగ "సే పీన థో 


భింపల క్యతుఖభీకరగ 4 భీరఢమామిక ఏరకావాళుల్‌ 
9 


66 


వల్ల భాభ్యుదయము 


సాంపుగ్యమోయంగా సమర $ శూరజయధ్వను లుల్లసిల గా. 
జెంపుగ వందిమూగధులు * మెకుగావిధంబుల సన్ను తింపలాన్‌. 101 


* ఇప్వాధంబున నిఖలసేనాపరివృతుండై ధనదుకియ ననుకరించి మహో 


న్న్నతంబుగా. గదిలి్‌ చని యెడనెడ మార్షమధ్యంబునం గల పుణ్యవ్నేతం 
బుల నురాలయనికర నిర్యాణ ద్విజజ్థాపనాది ధర్భంబు భొోానరించుచుం జని 
శ్రీకారనాయకు నారాధించి యచటు గదిలి సింహాచలంబున కరిగి తటే 
వున కతిభ కి నతియపచితివిధానంబు లాచరించి యనంతరంబ గోదావరీ 
తటంబున కరిగి యానడి నవగాహనానుషస్టానంబులు దీర్చి _(పసన్నవమన 
స-౦2డై భరామర నికరంబునకుం గోరిన యట్లు ఛనుధనవనుంథరా ద్యపరి 
మిత విశేష విహాయితంబు లొనరించి గాతమోా[ సవంతి నుత్తరించి. 102 


మహాో(స్రగ్గర, -చని యాదుర్వారసేనాశసమితి గొలువలా $ సాహసో(దేకలీల౯ 


క్‌ 


మున భేది శాండడాండోోేత్క; రరవ మడర౯ 4 గావాళుల్‌ | మూయుచుండ౯- 
వినుతిం గై వారికుల్‌ దిశగ్విజయముం బాగడ౯ా $ విపు లాశీర్వదింప౯ 
గనియక౯ (శసవ్యాూజా భూశకలువహరసరిత్‌ $ కంధికాంతా(గ్రగణ్యన్‌. 108 


. తేరి చూచి *యసికినయాశ$తీరవముందు. 


గాకుళశేతతలమున * ఘనత మెఅయ 
నఖలసేనా పవావహా సశేమస్వితముగ 
వడిసి గజరాజయువరాజు శే విభవ వులర ! 104 


ఆ నంతేభాలు డు (శ్రీకాకుళ మునం దన తల్లిదండ్రులను గు_ర్రించుట. 


శా ఆ కృష్ణానడియందు సద్ది వ్రిజుల తో $ నత్యంత సంతుష్షుండై 


సాకల్యాతిశ యాఘమార్హ ౯౭౩ చణ 3 స్నా నాద్యనుస్థాూన వు 

సోక |ప్రాఢి నొనర్చి ష్మివులకు నా $ త్పుక్యంబుగా దానముల్‌ 
సౌకర్యంబుగం బేసి యంశుక చతు 3 శా లస్థలిం జెందియున్‌ . 105 
ఆసీనుడై నుఖంబుగ 

నాసీరమునందు నుండి ఈ నయముగ మది ను 

లాసముగ మున్ను జనకుడు 


(వాసిన యాకిత్షేత్ర లిపీ స శ వక్షముగాలోన్‌. 106 


1. క. సింగణ. 2. చ యసీకినితీర. అనీకినయాకాకృష్ణాా 8. చ క పత్ర”. 


గః 


తృతీయాశ్వాసము 67 


తోంచినను దల్లి దండులం * జూచు వేడ్క- 

నెమ్మృనంబునం జింతించె $ నేర్చు మిగుల 

వారు జీవింతురేని మ 3 ద్భాగ్యవశతం 

బెంపు దీపింప నిపుడు ద $ రృింపలలుగు. 107 


అది యాభంగిని వారి గోరి మరునాం $ డ ఛ్యాశమందున్న న 

రషనర [గావునివాసభూసురుల సం * భావించి 'వేర్వేఅం ద 
జననాఖ్యా[పవరాభిగే|తతతిశ 3 శ్వత్‌ పృచ్చం గావించి పూ 

జనముల్‌ సేయుచు నొయ్య నొయ్య నరయ౯ ) సమ్యుగ్విధానంబునన్‌. 


= ఇవ్విధంబున నమసర్భాతు లొనర్పుచుం జని జనకునిం గదిసి యన్వయగా్మోత 


నామంబు లడుగం దత్ప తలివి పకారంబున సర్వంబును నెబుంగించినం 
దెలియ విని సంతుస్ట్రాంతరంగుండై యతని నారాధించి యంతట సమస్త 
ద్వ్రిజులకు ను కలల యాతని నుండ నియమించి తన సమోాపవముందు 
మున్ను లిఖయించి యుసిచి కొనిన తాళష తంబు విపున కొసంగినం గనుం 
గొని మూధథవుం డతిమోదంబున. బురాతనవృతాంతంబు మనంబునకు 
చ బుత్రు దెస నిఎవ్నీంచి యీ వృతాంతం అంతయు. దొల్లి 
పంచవింశ తివత్సరంబుల (కిందట నావిర్భవించిన మ_త్తనయుం దండకారణ్యం 
బున నునిచి యొక్క పర్ణంబున సౌవర్ణంబుగా లిఖయించి యా శిశుచర 
ణంబునం బంధి"చిలి. ఇప్పుడు మిడి మో సన్నిధిం గనుంగాొంటి. నా 
తనయుం డెచట వర్తించునో, యిది భవదీయ సమోపంబున కెట్లు వచ్చె 
నానతివలయు నని యడుగుటయు నాదండనాథుండు. 109 


క. తన వృత్తాంత మశేషము 


వినయంబున6 చేట పజచి శ వితృ-చరణయుగం 
బున కెజయంగ నతండు “పెన్నిధి 
గను వేద తెజుంగునకా సు $ ఖప్రియ వులరన్‌. 110 


కపరిరంభ మాూాచరిం-చియు 
శిర మా(ఘాణంబు వేసి ౫ చేతోజూత 


65 వల్ల భాభ్యదయము 
స్ఫురణుం డగు దండపాలుని 
చెర వారల గారవించి $ వేడుకతోడన్‌. 111 
వ. ఇకాూర్యము మనమిరువుర మెజబుంగుటయ కాని బహిః పకాశంబు సేయ 
వలదు. యువ్ధున్నాత భాగీరథి. వను మాజనకుండను. మద్వంశోద్వహా 
పూర్యాపరతరంబుల వారిం దరియింపం "బేయందగుదువు. సంశయంబు లేజు. 
కావున నిచట చతురంగపై న్నయుతంబుగా నిలువు మని పలికి మాధవుం 
డతిత్వరితగమనంబున  భవనంబునకుం జని తద్వృ్యత్తాంతం బెజింగించి 
మబజునా. డరుణోదయంబునం గుటుంబినీయుతంబుగాం గాకుళ_బున కేతెంచి 
పుత్తునిం గనుంగొనుటయు. 1 12 
గీ. అంత దండపాలుం $ జాతలిదం[డుల 
నర్భ్స స్టిపాద్యవిభుల 9 నాదరించి 
పూజ లొనరం జేసి శ భూవణాంశుకచయ 
కనకరత్న రజత $ గణములెల్ల. 
క. చేతోమోదంబుగ నిడి 


118 


మాకా వఏీతృసహితుం డగుచు $ నాహిమ దలిర్చకా 
టీతిగ విపులం [బోచుచు 
నాతణటి బభహువాసరంబు $ లచట నిలిచియున్‌. 114 
వటురూపియెైన శీ వల్లభ దేవు డనంతపాలుని వలన భూదానము (పతి “హించుట. 

వ, (శీకాకు శేశ్వరుమాహాత్శ నం బంతయు విని విస్గయానంద హృదయుండయి 
తత్‌ (పదేశంబున దివ్వ పతిస్థ. విభ్యు_క్ష[పకారంబుగా నొనరించుటకు గృహ 
తే తాదివసతు లొసంగి; డిగ్టజవరుల నిలుపుటకు నిర్ణయించి భగవద్వ్యిగహో 
న్వేషణం బానరింపుచు (_బావ్మాణగ వేవణపరత్వంబున (శో తియ 
పరీకా (ప్రవణుండై యున్న సమయంబున 
ధరణీబిలాంతర్వు ర్తి యగు లక్షీ విభుండు. 

సీ. అజినోత్తరీయ స 5 మ్యగ్దండ కౌపీన 


టూ రోష కకార 'వేల్లాలవాల 


115 


ఛారియె వామనా శ కార మమర 
నూతేన వికభకంశజూత సున్నేతుండై 


సకల సులతుణూ శ ధికతం దనరం 


తృతీయా శాన ము 


జారు దిప్టజ[బవహా 3 $ చారిరాపముయదాల్సి 
హారిసీలసదృశ సం $ హానన మవుర 
గందర్పుళోటి సం ? కాశ (చుకాశంబు 
గా సభాస్థలి కతి 3 కాంతి యొనయగం 
జని కదిసి దండనాథునిం 3 గని ముదమున 
చీమ వముగుంగాక యంచు నా? నీరస్పదించి 
పలికె నిట్లని సువ్వ క్ష వచన రచన 
లలరం బురుపో త్తముండు మహో 9 ప్లాదుం డగుచు, 


. శ్నేతముం గోరి వస్తి నృప * శేఖర కళ్యపగోతుండ౯ా ఫణి 
చృ్చ,తపురాధివాసుండ aR శాలపవి(తయ జురిష వేష స 

చ్చూ తుండ దానపా(తుండ జ? తుర్షశ విద్యలయందుం జె (తుడ౯ 
(శో(తియుడకా బర్మిగహ క * రుండను వల్లభనావముధేయు-డన్‌ . 

. దాతవు నివు పర్మిగవా 

పూతాత్ముండ చేను సుకృతశేముగ విద్యా సం 

జాూతపనీక్ష యొనర్చకా 

(కౌ త వాతంబులో? (ఐ 3 శ్ర స్తం ఎలరన్‌ . 


క పా్యతుండ నని తోంచిన సీ 

ఛాతిని గృషహ్లాభిభాన * తటినీతటి సు 
వేత మొసంగుము విఘనస 

సూ తాగమపాంచరా (త 4 శభుభసంవి త్తిన్‌ . 


. ఈ విధమున సువ్య క్త ము 

గా వచియింపంగ వటునిశగని ఘుర్హి ంప౯ 
బోవక చి తరురాపుల 

భావంబున సభికు లె లం $ బలుకకయున్నన్‌ . 


. అంత దండ పాలు $ డా సభొసదులును 
జోద్యమందుచున్న (6 ఫ జూచి పరిక 


69 


115 


కే? 


118 


119 


[90 


70 


వే, 


వల్ల భాభ్యదయము 


ధీరవర్యులార ! * మోర రీచాలునిం 
చేరి సత్సరీకు $ చేయళేమి ? 121 


అని యడిగిన. 192 


క. వారు నృష పేరితు లయి 


em 


చారుతరోదడార ని గమ శ శాస్తాగమ స 
తెరా ణామ్న్మాయాంత 5 
వారిత 'రాన్చాంత సరణిం 4 జర్చించి మరిన్‌. 128 


. తరరగామాోవమాంసాోేేవి * తరగా (పవిణులు 


సచ్వేతి హాస (ప 3 శం సకరులు 
లలింగావ్య నాటకా శ లంకార పారగుల్‌ 

భాట్ల చుభాక ర $ [కవణవుతులు 
వె శెపికాగమా 3 వేశవిజ్ఞానులు 

పాతంజలిక ఫా (త్ర) శ ఫకిా-చణులు 

వేదవేదాంత కప] వృత్తులు నానార్థ 

దర్శనగంథ సం $ దర్భపరులు 
వివిధ భంగులు ఘర్షించి వ్విఫప్రుం డని ప 
వీక్ష చేయుచు లోక సంళరత్సకునకు 
యుక్తూ లీడ లేక (పొజ్డు ల? భక్తు లగు-చు 
హర్దముగ దండపాలుతో  ననిరి యపుడు. 124 


+ చాలుండు గా. డితండు నర 4 పాలక లోకము లెల్ల చలా? 


జాలిన సర్ప భవ్యగుణ 4 జాలసమ(గు(డు నిందిరావునో 
లోలుండు ముర్త్యరూపమున శ లోకమునం జరియించువాండు గాం 
బోలును గాకయున్న మము 3 బొంకముీతోను జయింప శక్యమే * 125 


న ద్వాదశ వర్ల విపపటు 4 వామనరూ పానరం౫గం దాల్సీ యా 
పె. 


మేదిని సుందరోన్నతి స * మేతముగా సుకుమారమూూా ర్రియై 


నేం క { సాళిలకా స [క్ర 1 2. కం: (పవ ర్తకు క్యా ర. చ ము గా. 


తృతీయాశ్వాసము 


వేదచయ్మపశా(స్ర్రుముల 9 -వెర్వక తజాల ధిక్య-రింపు చుళా 
నీదగు భాగ్య సంపద గ శ ణించ రమావిభు( డినెపంబునన్‌ . 


. వచ్చినాండుగాన $ వసుముతీశవశేణ్య 


లయితనసాంత యరనీ శే యి మృటంచు 
వి పవనులు జలుక * విని దండపాలుండు 
సార్ధవినయ యుకుం ఫ డగుచు నగుచు. 


. చకూనిముగ్తుబాలుం గని $ సంతసనుందుచుC దత్‌ |పభావము౯ 
మికుూూ-టవమాకుటింగియు స మోహిత మెయ్యది దోర, యెద్ది న్సి 


-ఐక)-డనుంచి వచ్చెద వ * హీనవిహాయత మొప్ప నీకు నే 


మకు,-వతో నొసంగెదను శ మాణవకో త్తమ యానతి మొగిన్‌. 


. అనిన దండపాలు 4 నాలోకనముచేసి 


పరిక ఛాసురముగ 3 (బ్రహ్మచారి 
యాసభా జనంబు 3 లాహాోదులై తను. 
జూచుచుండ నపుడు 3 చోద్యముగను. 


. ఛాతిని విషుపాదజని 3 తాతటభూతలమందు నయ్యహి 
రగా హా 


జర ంభు వాసి చని 3 శంకర పాలిత బహ్మకుండికా 
కేతనమాశ్రయంబున వ 3 సించితి నచ్చట ద్వాదశాబ్దముల్‌ 
చితముగాను జన్ణె నర 3 సింహనృపాలక మంతిపుంగ వా ! 


. అచట నుంచి వస్తి శ ననఘ (శ్రీకాకుళ 


శేతమందు నిలుచు * చిత్తవృత్తి 
గలదు గాన నీదు * ఖఘనక్‌ర్తి విలసిల్ల 
విశదముగను వృ త్తి 4 దశక మిచట. 


క ఇవ్ముని యానతి యిచ్చిన 


నమ్మహి నాదండపా లుం శ జానందముతో 
నెమ్మది దద్ది KE సన్ని ధి 
గొమ్ముని యవ్వి[పవటుని 4 కుడికేల వెసన్‌. 


71 


125 


180 


181 


182 


ty’ వల్ల భాభ్యుదయము 


గీ. వారిపూర్వుకముగ * ఛారవోయం గరస్థ 
జల మొసంగునపుడు * సలలితముగ 
నానతిచ్చు మనవి * నంగీకరింపుచుం 


దజ్ఞు లెల్లం గాంచి $ తను నుతింప. 
Ey 


శా. ధా తీవృ త్రిదశాత్శకం భువి(చ్చతే $ ద త్తంవిభో పుతసత్‌ 
పౌ తానీక పరంపరాన్వయభవ శ తెపఖ్యాభిభో కృవ్య మ౯ 
సూ(తంబుకా వచియించి యంచిత మనః 3 స్ఫూర్తి౯ దదీయోల సన 
త్పా(తంబె న రమాధినాథునకు (శ? ద్ధాభ_క్తియు క్రంబుగన్‌ . 

వ. ఇప్విధంబునం బలికి యుదక వూర్వ్షకంబుగ, 

ఉ. దాన మొసంగి భూసురవి $ తానము లెల్లను భక్తి నప్పుడుకా 
రా నియమించ న_త్తజ్‌. జి రాలున వా రవగావానాద్న్షను 
స్థాన మొనర్చ నేల వటు 9 సత్తము _ార్గనచేయ వత్తు నం 
జూ నృపుచే సన గొని 3 యంచితమాప పమోాహాశకారియె. 

వ. అని యానతిచ్చిన. 


క, వలను గని రామహర్హణి 
పలుకులు విని శౌనకాది * పరమమును లటా 
వలి వృత్తాంత మేషము 
తెలియంయ వినిపింపు మన ను 3 దర్హ (పౌఢిన్‌. 

మ. దివిషల్లోకవిధేయలోకచయ సం 3 ది ప్త పభావా రమా 
ధవ రాజర్షి వరేణ్యపూజిత సమ 3 స్త [పాణిసంతాణశే 
శవ దుర్దాధిప సత్సహాయతర కృ $5 ప్లాపూర్వతిరోల్లస 
ద్యవసాభ్యంతర భా సమా నమణిము $ కాహోర శార్దాయుధా ! 

౧ 


క, నతజన కల్పానోకవా 
పతోం[ద తురంగ దాసభవభంగ శత 


1. కః « [శ్రదుండార క్కి 


188 


184 


185 


186 
187 


188 


189 


తృతీయాశ్వాసము 78 


[కతు సన్నుతపదయుగ మ 
త్క్మృతవుణ్యనికాయకధథిత 3 కేశవరాయా ! 140 


తోటకవృ త్రము. కరుణాకర శ్రీకర 4 కాకుళమం 
దిరభాసుర సుస్థిర $ చేహావారి 
స్నరవై!రినుతా మర ఫ పాలక భా 
స్కరణథామలతిరస్క-ర $ చృకభరా. 141 


గద్య. ఇది (క్రీమ తిరుమల తాతగురుగురుచరణారుణాబ్దయుగ ళ సమా క్రయణ 
దురితలతాలవిత హారితసగో(తపమిత్ర భట్లపెనుము ర్హికులోద్భవ గోపాలస 
చివతనూద్భువ  విద్వజ్ఞనవినుతా భిరామ కోదండరామ (పణీతం బయిన 
(బహ్మూండ వురాణో _త్తరఖుండంబున వల్ల భాభ్యుదయం బనెడి (శ్రీకాకుళ 
తత్ర మూహాత్మ్య్యంబునందుం దృతీయాశ్వాసము. 


10 


వల్ల భాభ్యు దయ ము 





చతుర్థాశ్వాసము 





గక కర దివిజాసీక వ 


వ శీకర కరవేల్ల శరణ 3 శేఖరమహితా 





లోకసమాగత విలన 
తాంకుళసదన పదేశ శ కములాదీశా ! 


| పహార్వముగ శావు హార్షణి 4 యాన1తీయం 


దొడంగి యాశౌన కాదుల 3 తోడం జెప్పె 

జల టో 
నపుడు నృపపుంగవు ననుజ్ఞ $ నరిగినట్టి 
విపనికరంబు భోజన 3 వేళం దెలిసి. 

వచ్చినబారిం గాంచి జన 3 వల్లభుల డల్లవటుండు "లేం డతం 
'డెచ్చట నున్న వాం డనిన 3 నెవ్వర మాతని జూడలే దన౯ 
జెచ్చెర విస్నితుం డగుచు 3 శీఘ్రముగా. దమవారింగొందటుం 
బుచ్చుచు మాటిమాటికి న ? పూర్వముగా నరు దందుచు౯ మదిన్‌. 


ఎదురుచూచునుండ $ చెలమి నయ్యరుణ X 
భస్తి పశ్సిమాబ్దిం 3 బరలం "జేర 
శరభిశయనుం డయిన 3 శౌరి కచ్చటివార 
లెణుకబటుచుకిెలకు 4 నేణపకరణి. 


ఆరవి® చేర విచ్చెం జర 3 మాచలకూటతటి౯ సుర_క్తి గం 
పారం బయూనిధి౯ వరుణుం 3 డర్చిలి భర్చుమయంపు జంపులై 
వారపు. బద్భరాగమణి $ వన్నహనసీయప తాక నిక్సానో 
వారిజనాభుపజ్జ్ఞ నన $ వావిరి విస్తయరళశ్శిరమ్య మై. 

1. ఈ. చః తివ్వ- శి. చః కోర 


చతుర్థాశ్వాసము 


, అంత దికూూలం జీయకటు 3 లతిశయి టెం 


బరమ పద నాయకుని దివ్వ $ భవనమందు 
సంకుముద మశ కస్తూరి శ బంక వములర6 
బూత వెట్టిన మేచక 9 స్ఫూర్తు అనల, 


. ఆ పరమేశ్వరా శయవు $ హాలయమంటప గోపురోపరిం 


(మోపుల వపకుడ్యతల 3 రాజిత గాహములందు నిందుకాం 
తోపల పద్శరాగతతి  నొప్పుగ వేల్పు లనేకదీపీకా 
రోప మొనర్చినా రనిన 5 రూఢిగం దోయె నపారతారకల్‌. 


* శ్రీసఖుండై న యట్టిసర 3 సీరువాలోచను సన్నిధిం బయో 


జూసను శాసనంబున వి  హాయసదీకిక అ తిరో యనక 
భానిత దీపగర్భ మణి + ఛభాజనముల్‌ గడు౭దేజరితె సం 
య 


భఛ్యాసమయంబున౯ వరగ్భ 3 హోంతర నిర్భితయం| తవీథులన్‌ | 
* అప్పుడు, 


క. కరదిపికా శతంబులు 


నరవరునాజ్ఞ కొవహీంచి ? నానాసేనా 
చరివృథఢులు హితులు ఛృత్యులు 
వరుస౯ వురి వారివారు ? వారుకొ వారున్‌. 


ఆరిగియును 2దద న్వేవణ 
పరులై యాహ్వానములను 4 బహుభంగుల న 
ల్లురసి కియుబౌలుం గానక, 


వురలం జనుచెంచి యనిరి 4 మసలక యంతన్‌. 


పొదల నదుల పట్లం 4 బులినతలంబులం. 
దరువులందుంగూా ప  తటములందు 
సరనులందు వటుని *+ జూడయించుక లేదు 
ధరణిమైన నంత $ దండపాల ! 


పవ న 
1. క. దదారోపణ, 2. క. యొండొకటి 


75 


10 


11 


It; 


76 


ర్‌ 


ల ఖ్‌కీ 


. అని విన్నవించుటయును విని యతివీనవదనుండయ్య్యు నంతట సఖ స్తదిగజుల 


భుజింపంజేసి తౌ నట భోజనవివర్టితుండై యొక శుచి ప్రదేశంబున 
వర్కాస్తరణం బానరించుకొసి సమాహితస్వాంతుం రయి తదిషధంబునకు 
బహువిధ ధ్యాన గరిష్టుం డగుటయు. గొంతదడవునకు డై వానుగహంబున 
విడాాసమన్వితుం డగుటయు. దదీయస్వష్నంబునం దస్వప్నవిభుం డగు 
వ్దీీహారి యివ్విధంబున. 1 ప 


ఆనంతపాలునకు స్వప్పమున (క్రీ వారి (ప్రత్యతమగుట. 


. ఘననిల మేఘు సం $ కాశ చేహముతోడం 


గమనీయ శంఖ చ) కములతోడ 
డర్పకకోటి సౌం $ దర్యరూపముతో్‌డం 

మలాధివాన వ * కుంబుతోడ 
నరవింద నిలసితా శ యతన్మేతములతోడం 

జం[దమండల ని ఛా 3 స్యంబుతోడ 


దినకర సవా సదృశ సం 3 డీ ప్రితోడ 

సకల భూషణ భూషిత 3 చాకచక్య 

కలిత మగువల్లభ స్వామి 4 కరుణతోడ 

దండపాలునిమోలం (బ 3 త్యతు.మైన. 14 


. కనుగొని సం పీతిం బునః 


పున రభినుతు లొనరం చేసి ్‌ భూభుజుండు మహో 


.వినయమున దేవదేవుని 


గాదియాడం దొడంగ నతుల 3 కుతుకాసితుడై న 15 


భుజం. జగనోోహచాకార $ జంభఖాసురారి 


(కపుగణ్వా పరంఛామ శభ కాంతరంగా 
ఖగానికరాడ్వాహ 3 కంజాయతాతకా 
ద్‌గంత స్ఫుర త్కా-ంతి 3 చేడీవ్యమానా. . 16 


చతుర్థాశ్వాసము 


భుజం. అవర్త్యాభిభేయాభి $ యాతి పదాహో 
సమస్త (యశసాబజ్ద స్ట్‌ నా 
రమావాస వక్షఃస్వశ 'రాళ్టీలదేవో 
నను సే నవు సై ప న జావూన్వి లేవో. 


చ అని యటు బేవదేవుం గొని ౫ యాడి మవోత్మక, యెవ్వ రీన్రు వ 
చ్చినకత మేమి యం చడుగ 5 జెప్పం దొడంౌను దండపాలుతో 
వనజదళాయతాకఫుండగు 3 వల్ల భబేవ్రండు మున్ను నాదినం 
బున వటుపుంగవాకృతి న 3 పూర్వముగా. జని నీదు సన్నిధిన్‌. 


క. వినిపింప విని యెణుంగుదు 
2వన ఘో తమ తావక స్వ 3 హా స్తంబున నే. 
గొననే భూవృ త్తిదశక 
మనువుగ దానంబు వల్ల 3 భాఖ్యుండ ననుచున్‌. 


గీ, జనవరో త్తమ యే నహి] చ్చ త్రపురము 
వలన నెడ౯బాని యిచ్చట ఫ్‌ వచ్చి నిలిచి 
యున్నవాండను శీపృమ * యుర్విలోన 
మత్పతిహయు గావింపు * మహితముగను. 


చ, నృపవర (బహ్మ్మకుండి తటి 4 సితటి శంకరడదివ్వ భామ ము 

ప్వు పురమునందు వ్నిపకుల 3 ముఖ్యుడు వామనశర్థుగహమం 

దపరిమితార్థ సిద్ధి యగు శ నట్లు కటిల్లకఏవరుదాలవా 

లఅభువిసి బారుపద్వయ చీ * లంబుననే వసియించి యంతటన్‌. 
గ్‌, అస్మదీయ్య పతిష్మ్రకై ౫ యభిలవీ.ంచి 

వ్మపవటురూపధరుండ నై శ విభవ మలరు. 

తావకీనసభా(ప్రా ప్తి శ దనరి యేను 

నర్గి తార (కదడాయినై $ యర్థికరణి. 


క -E (ఈ కామస్వ దేవో. 2. చ ఎజుంగదు ననఘాత్మక + 


77 


17 


18 


19 


20 


21 


22 


78 


వల్ల భాభ్యుదయము 


+, వెజవక -వెడితి దివ్యుల 


కొఆకే మును బలిని నాదు * కొజశే యిపుడుక్‌ 
నరవర నిను యాచించితి 
ధరణీదానంబు సర్వ $ డా నుతి కెక్కున్‌. 99 


. అఖిలై శ్వర్య సమేతు. డబ్బభవము $ ఖ్య భ్యేయుండు న్నిందిరా 


సఖుం డీభంగిని విపవేషధరుడై $ నర్భృంక వకుజ్జ. మై 
శిఖ విశ్రాజితమూ_ర్జి యాచకుగతి౯ $ శేత్రంబు రాజేంద్రుచే 
సుఖసం[గాహకు. డయ్యె నంబువులతో శ సూరి స్తవం బొప్పంగన్‌. 24 


. కలియుగమందుం 'బార్థివులు $ కల్శమలై నను నీమహాకథా 


విలసన మూలకించినను * వృత్తపహార్తలు గారు మేదినీ 
వలయములోన నీవొసలగ 4 వాంఛలు దీజం దదీయవృ త్తియు౯ 
వలనుగ నారగించుచు ని $ వాసముగా వసియింతు నిచ్చటన్‌ బిర 


, అని విమర్శజ్ఞానచిత్తుండ నై యతిఛార్శికుండ వగు నిన్నుం జెంది యుగధర్ధుం 


బూహించి యేను కువానంబుగా యాచించితి నదికారణంబుగా నన్మదా 
కర్ష ణం బొనరించి యథావిధి కముంబుగా మత్ప్స్రతిష్టు మొనరించి యసమాన 
ర ర్తి వహించి సమ స్తభోగభాగ్య సంపటై వ్రభవంబులం జెందు మింక నుప 
వాసంబునం గృశింపక భుజియింపు మని పల్కి- యిందిరాధీశుం డదృశ్యుం 
డయ్యు నయ్యెడ. 26 


. పూతచరిత్రు(డై భువన $ ముల్‌ వెలుంగగొందంగ6 జేయునట్టి (ప్ర 


ద్య్వోతనుం జఉేటదాకను మ 4 పహళోత్పవము౯ రచియింపం బూసియు౯ 
భాతిగ విష్ణుసన్నిధి సు $ పరుష లొనర్చిన యట్టి యాజగ 
బ్ల్యోతి యనంగ నొప్పెసగా 3 శుభమరీచి యద భదీధితిన్‌. 27 


* పాండుపటీర లేఖ లన $ బర్వియు విర్విగం 'దేజరిళ్లె (బి 


వండ కటావా భిత్తిని సు 5 ధాశను లచ్యుతు నుత్సవార్థమై 
నిండు సుభానుతేపమతి ? నిరలభాతి నొనర్చినట్లు కళ౯ 
పండువుగా. (బపంచపిభ 9 వంబుగ సావారిణాంకచం|దికల్‌, 28 


చతుర్థాశ్వాసము 79 


+ అంత ననంతదండపాలుండు మేలా-ంచి యూగసనమాధి చాలించి యాసగిష్ప 
వృతాంతం బంతయు మంటి పురోహిత హిత _చుభ్ళతి సమ_స్రజన సన్నిధి 
నెజింగించి భోజన కృత్యంబు దీర్చి, యతి సాఖ్యంబుగా నార్మా(తి పుచ్చినం 
(బభాతం బగుటయు, 29 
“సోమ సువర్ష కాంతిగల $ శు కబ్బవాస్పతు లంత వేకునా 

జామున దోం౭చిన౯ విమల + చారుసరోవరవింవితంబులో 

స్వామికి నుత్సవం బలర 3 సన్నిధిం జేర్చిన వజ (స్వర్గ?) దండవ 
చ్చామరరాజి నాం బర” * శృకదిశ౯ మహానీయవై ఖరిన్‌. 80 
= కొలకొల మంచు వృతుములం $ గోకిల కీర మయూర శారికా 
కలరవకూజితం బలరు * కాకుళబేవునిమేలుకాల్పు మం 
గళతరతాళగానముల $ కైవడి దికుూూలు లేజరిల్లలాం 

బలపలవే” నంత శకి 4 ఛాస్కరు ల _సమయోూోదయంబునన్‌ . 81 
శ రజతహిరణ్య వై కృతి వి * రాజిత కుంభయుగంబునక౯ా సము 

([దజలము నింపి వెన్నునకు 5 దా త్రత మజ్జన మాచరింప ది 

గజముల మాూంద వేల్పు లధి 4 కంబుగం దెచ్చిరి నాగ నొప్పి రం 
బుజరిపుండుక్‌ దివాకరుం డ 3 పూర్ణముగా జరమోదయా[దులన్‌. 2 


(శ్రీకాకుళ మున (శ్రీ వల్లభుని బునః(ప్రతిస్థా చేయుట. 

. అంత ననంతదండపాలుండు కాల్యకరణీయంబులు దీర్చి వండి మాగధ 
సందోవా పాఠకపఠన నిజవిజయాంకిత గీతంబు లాలకింపుచుం జని చని 
నిఖల విద్వజ్ఞన (కథాన పురోహిత సువృూద్భృట చావారిక ఏలసనితంబగ 
నాస్థానాంశుక సదనంబునం (బవేళించి వి పనికరాలీర్వాదనాదంబున కను 
మోదింపుచు రమణీయ చీచాంశుక రత్నకంబళ విరాజతా_స్రరణంబున 
సుఖాసీనుండై యుండి యప్పుడు. 

* హితుండు విమ్షుభ క్తి 5 యుతుండు విప ేన్టుం 

డతులగుణ గరిష్టం 3 డైనయట్టి 

తనపురోభు నంత 4 దగ నవలోకించి 

వార్షయు_క్లి దనర $ ననియె నిట్లు. విడ 


ఉ. వందవవాయ్య విపకుల $ వర్యుండ నీకు సమ స్తదేవతా 
వండితు నిందిరావిభు న 4 వశ్వము దోడొం-ని రమ్ము యిప్పుడే 
పొందాగ వెస్లవో త్తమ సు శ పువ్పుక సత్పరివారథరతా 
బృందముతోడ డ సేం తడ 3 వియ్యెడ నిల్వకు వుంచు6 బలి;(-నన్‌ త్‌ 


మ. విని విషొక్షియు వారిం దోడొనుచు స * ద్విళ్వాసపూర్వంబుగాం 
జని యప్పట్టణమందు వామను నివే ) శంబుం (బవేళించి చ 
య్యన నవ్చాలునిం బూజచేసియు. దదీ $ యానుజ్ఞ చే మేదినీ 
ఖ్రుననంబు౯ా రచియించి యంచితరసా 3 గర్భస్థు సె్వేశ్వరున్‌. 86 


వీ దళముగాం బా తాళ * తలవాసు లనుదిన 

మర్చించు చందన $ చర్చతోడ 

నకలంకభూవీత * సక లాభరణమాల్య 
తతులతో నాయుధ  వితతితోడ 

నలరు (శ్రీవల్ల భు శ నవలోకనముచేన్సి 
(1మాంతరంగుళై $ వినయవినతు 

అతిభక్త్‌ నొనరించి $ యర థ్రపాద్యాదుల 
నవపచితి గావించి 3? యలఘుయోగ్య 


యానగతుం జేసి పరివార 4 సేనతోడ 

నంఖకావాళమురజని $ సాణవాద్య 

జాతనినదసిత ధ్వజ ౫ చ్చత్రణామ 

రములతో వందిజనోయ శ రవముతోడ. §7 


వ. ఇవ్విధంబుగ మవో వై భవాన్వితంబుగా నప్పురంబువలనం గదలి చని కాకుళ 
వ్నేతంబు చేర నేతెంచు సమయంబున. 88 


చ. అనువుగ మున్ను శంకర మ $$ హోలయసన్ని కటావసీవిలం 


బున వసియించి వచ్చుతతిం శ బూర్వసు సుహృ త్త ప్టము వాయలేమి న 
ర్ట్సనహిత'కారి యాటయు ని $ రూఢి నలం (దైసన్న మల్లీకా . 


సనయుతయాయి మైన మధు 3 సూదనువా “ర్త వినక రయంబునన్‌. 89 


ze 


స 81 
చతుర్థాశ్వాసము 


: దండధర[(పతాపుం డతి 3 ఛార్శికుండై న యనంతదండపా 

లుండును సంశయంబు ముది శ లోన దొలంగి సమ సయూధథ బే 
దండముఖాంగముల్‌ నడువ 4 దవ్వనక యొదుేగ కోటి మా 
రాండవిరాజమాను డగు $ తామురసాయతన్న్మేతుం గాంచియున్‌. 40 


నతులు వేమా రొనర్చి వోనముం డగుచు 

దనవురోహితుంగాంచి నం 4 తసముతో స 

పర్భ గావించి యత్యంత ఛ్‌ క్స్‌ వివిధ 

వాద్యనృ_త్తవినోద వై $ భవము మెఅజయ. 41 


. అవ్వి్రిధంబున మెహాాల్తాసంబుగాం జని యనంతరంబ శుభదివసనతు[త 
ఆఈయోూగయు కంబగు సమ్యుజ్బ్ముహూ ర్హంబున శుభలకుణలమీతుం డన 
(నీవల్ల భదేవుని వివషక్చేనాడది నిత్వసూరి పరివార సమేతంబుగా విఖనస 
నూ(తాగమో కంబునం (ఒతిఫ్టంచి మజేయును. 42 
పీరభ[దకుమారక 3 విఘ్నురాజ 
పార్వతీ నంది భృంగీశ 3 ఛై రవ యుత 
భవునిం దత్‌ తేత పాలక $ పటివు దనర 
నిష్టతో దథ్సీణదిశం _బోతిష్ట చేసి. 48 
=. మరకత మణిముయ 9) మహితాలయడ్యార 

చవామోాకరకవాట 3 చందకాంత 
సౌపానవేదికా $ సాలభంజీ స్తంభ 

సంభృతమంట ప * సముచితంబు 
(పాకారగోపురా * సీకవిచక్షుణ 

ధ్వజ పటాభి (ేణి 3 ఛభాసురంబు 
కల్య్యాణచందనా శ్‌ గారల రణకుడ్య 

పాంచాలికాయం[త శ సంచయంబు 


రాణ నిర్మాణ మొనరించి 9 రథవితాన 


హాటుకాందోరికా గజీవాంసజాజి 
11 


er 


వల్ల భాభ్యుదయము 


వాహనము లొస౭గి నిఖలోత్సశవంబు లమర 
వివిధవాద్యము లర్చించి 3 వినుతి మెఆయ. 


* చారు నవరత్న ఖచితసుశేజాతరూజ 
మంజుముంజీర కేయూర + వమకుటపార 
కటకకింకిణికాంచికా $ కర్త కుండ 
లాంగులియా ద్య్వలంకారి $ తాంగుంబేని. 


స నగరకృత ప్రతిజ్ఞ డయి 3 నవ్యగృహోంగ ణసౌాధభ వీభికా 
ద్యగణితభాన్యకర్పుర స స3 మ్మగము సర్వజన పహూరితం 

బుగ్గ నొనరించె ముక సువుతి శ భూపతియుకా రచియించినట్లుగా 
నిగమచయ (పశ్మొన్ర్రకమ 3 నీయము కాకుళప పట్టణాఖ్యమున్‌. . 


= నిలంయంబులను రత్న $4 నివహాసమోచీన 
మెనక వాటసం శ ధాన మవుర 
వాచస్పతి సమాన * వా్లై వ్రభవవిచిత 
వేద కాస్తా/భిజ్ఞ $ వెదికులకు 
వీభత్పసదృళ విశ భీవణ ere శ 
పార్టితు లై నట్టి ౫3 శాహుజులకు 
(శీశున శెనయన * సిరులం బెంపందు న 
తూ ర్షితవాణిజ్య 3 కేసర్దులకును 


నపరిమితథాన్య కర్ష కేవాలవితాన 

సంపదున్న తు లై నట్టి $ చరణజులకు 

నిత్యమాధవకైంకర్య * నిపుణమహిమ 

కాపురంబగుకాకు భా 3 ఖ్యాపురంబు. 

=. అనుదినపతవమూసయుగ $ పోయనసర్టమెజహాుూాత్ప్సవంబుల౯్‌ 
దనరి మృదంగవాద్యపటు 3 తాళవితానసుగానపద్ధ్గతి౯ 
వనజదళాయు సన్నిధి న * వశ్యము న్రర్తనశేళి కప్పరో 
వనితల బోలినట్జి బహు * వారపిలాసిను లుందు రప్పురిన్‌ , 


1. 6 -కాత 9? సదుణవణి రో అ 
కు ష్‌ లా 


ar 


చతుర్థాశ్వాసము 


. చలదళ తింతిణీవకుళ 3 చంపకీసరనారిశేళవం 


జుల కదభీతమాల వట 3 చూతకవిళ్ధక ఖల సాలజం 
భల పనసాది భూరి తరు 4 వార వనావలు లప్పురంబుచెం 
తల నిరువంకలం దనరు * నందన_వై (తరథంబులో యనన్‌. 


* సరసిజ కెరవ హాంసో 


త్క-రకోకబకాది కలిత 4 గంభీరజలా 
కరములు మూండును నాలుగు: 
బరగు౯ దత్పురముచుట్టు 4 వార్ధలొయనగన్‌ , 


. త త్తద్విధమున నొనరిచి 


వి _త్రవ్వయమునకు నోర్చి 3 విఖ్యాతిమెయిక్‌ా 
మతారిరాటగాదంబము 


న తణీ విజిగీషమకాంతు. ్‌ కై యటమోాందన్‌. 


= వల్లభస్వామి కతి భక్తి $ వందనములు 


పొందుగాం జేసి తదనుజ్ఞ 6 * బూంది మజీయు 
దండయా[తాసముత్సౌపూ * తరగభీర 
రణజయార్చిత నిస్వ్పాణరావ మడర. 


అనంతపాలుండు -కాంచీభ్రరమును జయించి విజయాంక కాసనమును ye 


= కదలి సామా ది సం + కాశంబు లైనట్టి 


యతిశతాంగ|ోణు * లభిగమింప 
మేచకా(భావలి ౫ సూ చకం ఖై నట్టి 

భ[దగజానీక 4 పటిమ దనర 
గంధవపహోంచిత * గమనంబులై నట్ట 

సైంధవ సముదాయ $ బంధురముగ 
దంభోళిశకల సం $ రంభాంగులై నట్ట 

పటు పదాతిగ పరం $ పరలు నిగుడ 


వివిధ చతురంగ నై నిశ + వితతి గొలువ 
దస్యుపరివార గర్వ వి 4 చారు. డగుచు 


49 


50 


5] 


రల 


వ వల్ల భాభ్యుదయము 


నాఖువావానసహజ వీ శ శాఖు కరణి 
దండపాలుండు నాహవోద్దండలీల. 


ff 


. ఆకెగియు గాంచికాపురము *) నందలిమా ర్రుర నెల్ల ఘోర సం 
గం విజిగిషువై తదధి * కారులచే నరి గొంచు నచ్చట౯ 

కవిజయాంకళాసన ము 3 దీర్హతరంబుగ నిల్పి మర్షి వ 

8 కటకాభిభాన పురి * కిం జనుడెంచె నుదంచితార్భటిన్‌ . 


3 He 


(శీ కాకు శేళుని మావోత్మ బ్రమునకు నిదర్శనములు. 


వ. ఆంత నికకాడ, 


శా. సంగాకూలముం జాని (శీహరియు రం శ గత్తుంగ కృష్ణాసరి 
త్సంగ౫ ప్రాంగణబూామి కేగియు మను 3 మ్య(శేణి సేవింప నీ 
భంగిం గామితకామ్యదాయి యగుచు౯ 3 భాసిల్లి యెల్ల ప్పుడు౯ 
వృంగారంబుగ దండపాలకమపహాో 3 శితూ[పకారంబునన్‌. 


గ్‌, చేయునట్టి నిత్య 3 సేవలు గై కొంచు 
భక స్ముపసన్న 3 భావ మమరం 
బంకజూయుం డెపుడుం 3 బద్భాా సమేతుడై 
నిలిచియుండు నంత $ నెమ్మితోడ. 


గీ. పుడమిలోపల నుత్క-ల 3 భూభుజునకుం 
శసాంతు రొకూా తె కలిగియు * గొడుకు లంత 
లేకయున్న నిరంతర 3 వ్యాకులమును 
జెంది యిలుతీర్ణముగ నటు 4 చేర నరిగి. 
వు. (శుకటసో[తేము లొప్పుం గాకుళపతిం 3 (బార్జించి పుత్తార్లిమై 
యకలంకంబుగ వేడ నానృపునిస $ మ్యాగ్భు క్తికి౯ భ_కపో 
వకుండై నట్టి జనార్లనుం డఖుల విశ శ్వస్తుత్యుం జె రాజపు 
_త్రికనుం బుత్తుునిగా నొనర్చె నిజశ $5 _క్రికా విసయఖ్యాతిగన్‌., 
గీ మటీయు నొకనాండు సజ్జనీమాన్యు౭డై న 
దండనాఖపురోహితు 4 ధనము జోరు 


ర్‌కి 


ర్‌ 


ర్‌ర్‌ 


56 


ర్‌? 


ర్‌ి 


59 


చతుర్థాశ్వాసము 


లపహారించుటయును మనోశవ్యాకులమునC 
గాకుళాధిపుం. గూరిచి ? గారవమున, 


. నతి నుతు లొనరించుచు న 

మ్మతితో ఛ్యానంబుసే యు 3 మహితదిషజు నా 
(శితవత్చలుం డగు లత 

పతి యా(ప్రార్ణనముచేతం 3 బరమపైతిన్‌ . 


. అతిదూరాగతుండైన తసూరునిన 3 త్యంతవ్య ధాయోగజ 
వ్నీతుగాం జేసి యపహ్నావ్మదవిణము౯ * నీఖ్రుంబుగాం (గమ్మరక౯ా 
జతనం బొప్పుగం దెచ్చిపెట్టుటకు నై 3 సర్షంబుగాం జెసి యా 
(శిత రతూవుణ్‌ సర్వ వేద్యుం డెటింగిం * చెక్ద దిప్రజగో "తికిన్‌ . 


, వెండియు నొకగ౮గా సనుయంబున,. 


. నిరుపమపుణ్యశీల కమ $ నీయ శుభావవా విప్రభార్య (శ్రీ 
ధరునకు భేనుదుగ్గము లు 4 దారత నెజ్టంగయ గాంచి మంజు మా 
సరసహితంబుగా నని 4 శంబు సమర్పణచేయుచున్న భూ 
సురునిమహిప్యు నొక్క_తణిం $ జోరకుం డర్ధి నపహ్నవించినన్‌ . 


+ నారలు (ప్రార్థన చేయం 

గారవమున చానిం జూడం 3 గనునట్టుగ చా 
నారూఢిగ నెతింగించి యు 

డారత నిప్పించె మహీవ్‌.. శ దసగారు చేతన్‌. 


=, ముటీయు నొక్క-కాౌలంబున. 


. కరదరిచారరకు6 డొక ఇవామిోా 


కరపా[తము బయల నునిచి $ కడు సందడి నే 
వురియుండ నొక్క- దుర్శ్శతి 
దరి దప్పియుం దసూరించి శ తగం గొని చనియెన్‌. 


. అది యుక-చోట మిక్రయస 3 మరత "లేక దురంతవేదనక౯ా 
మది భయ మంది వేగ నఖి 5 మానముతోం గొనివచ్చి (క్రమ్మలఆకా 


85 


60 


61 


62 
68 


65 
66 


67 


తెగ 


నొదింగి ధర్మాపదబేశమున $ నుంచి నమసరారణం బొనర్చి చే 


వ దురితకర్ముండన్‌ జడుండం శ శాలసుండ౯ా గృప నన్ను. గావవే. 


=. అని యాం[ధనాథు నిగతిం 


నొనియాడి యనంతరంబ 3 గొ“ పస్టంబుగ నాం 
డును జదియె నిజగ్భహాంబున 
కనువుగ (శీకాకు ఖేళ్వ 3 Cen న. 


* మణియు నొక వి కేవంబు. 


గ్‌, అత్యనాచారపరుండు వే 3 శ్యాభుజంగుం 


డైరమా వల్లభస్వామి $ కను డినంబు 
నర్ప లొనరించు నం శ దొక యర్చకుండు 
వాదడయ మందున ల జ్ఞా వి శ హీను డగుచు. 


వ. అంతట, 


_ న్డ్‌ విభుసేవ చేయుటకు. * జి తము రంజిల నేం యామహో 


భూవరుం తొకగరానాం డచటి * పూజలం జూచి తిరసూరించి వే 
పోవంగ నాతనిం దజిమి శ వూతచరి తకుం డై నయర్చకు౯- 
వావిరి నిత్య 130కరియ * వై భవముల్‌ రచియింపం జేసినన్‌. 


=. సంతతాభార సంప త్తి * సహితముగను 


పూజ గావింపగా మన 3 స్ఫూర్తిచేత 
వల్ల భస్వామి యా నృపుశస్వష్నమందు 
హార్ష ముగనేంగి 3 యిట్లని యానతిచ్పె. 


+ నృపపుంగవ, మద్భక్తుల 


కపమ్మితత గలడె నాకు 4 నతంజే హితుం డా 
నపచితిం గావించుట కన 


గృజభ నతని౯ మగిడి కూర్చ శ గోశన్రుమహిమన్‌. 


sg చై ౦కర్వ ' నుతురో . కై ౦కరియ ౨ అని కవి యుపమయోగిం-చియుండును. 


68 


69 
70 


71 


72 


78 


74 


75 


చతుశరా శ్వాసము 87 


= కతితానుపావనంబులు 


సతతం బాంఛాధి నాథు $ సచ్చరితంబుల్‌ 
నుతియింకు నద్భుతంబులు 
పాతులకు నత్యంతము క్స్‌ శ హౌతుకరంబుల్‌. 76 


* ఇప్విధభంబునం గాకుళా3థిశగ్టరుండు 
భక్తజన సేవ్యుండై ముక్తోపదనివాసు 
కరణి సంతోవచిత్తుడై * ధరణిమింద 


న్‌ంసతీ సంయుతముగ వేంచేసియున్న, 77 
- అట్టి విషుపురోత్తమం బన నొప్పు కీ/కాకుళభ రసన్ని ధియండు. 78 


. జను లాపాఢవళతపతవారివా సం బందు శిస్వామి న 

రన గావించి మహోత్సవంబు రచియిం $ చం దృప్తుండై చారు కో 

రిన కోరుళాల్‌ కృపసేయుచుండు వారిడా 3 రిడ్యోను సంవోరికాం 

చన పీతాంబరథారి భూరికరుణా * సంచారి డైత్యారియున్‌. 79 


= నుండియు. 80 


. అతుల శ్రావణ కృష్ణపక్షుయుత స 9 మ్యుకగరాప్లజ న్నాష్టవిక 
£౯ ౯ లట 
దతనాడాసన్విత గీతవాద్యములచే శే తకా గంధపు ష్పాద్వలం 
కృతు లొప్పంగ సపర్య వేసిన హృవీ * శేకుండు సంతుష్టుండై 
యతి కృతాపము లెల్లంబావి వాదయా $ హాదం బొసంగుకా దయన్‌. 


తా 


. మజియాను గార్తికాఖ్య శుభ శ మాసము పాండురపక్షమందు శ్రి 
హారిదివసంబునకా ఘన భ 3 వారవ తారక యాన పాత్రమై 

పరగిన యిందిరా రమణు 3 భక్తి నవుస్వ్య లొనర్చి మానవుల్‌ 

దురిత విదూరులై తుది న  థోతుజ లోకము గాంతు రిమ్ముగన్‌. 82 


= మనుజు లవరై నం శ్‌ గా _ర్రికమాసమంగు 
శృతపకాంచిత చ్య్వాదశళ్‌ దినంబు 


858 


* అధికంబుగా నను (హి 


వల్ల భాభ్యుదయము 


కాకు శేశ్వరు. బూజింప + ఘనత మెజుస్‌ 
మోకుసంపాోప్రు లగుదురు * ముద మెలర్చ. 


* తరణియు. జాపసంక్రమణ $ తం చగు మాసమునందు గాకుళే 


శషతునకు ధూపదిపములం * జారుసువుంబులం బూజచేసి చా 
మరధవళాతపత)ిమణి శ మండనమండితుం జేసియు౯ా మనో 
హారముగ aes ఫశ మాన్నము లర్పణ చేయువారికిన్‌. 


* సంశయంబువేదు 4 జగదిశుండగు రమా 


వల్లభుండు వారి 3 వాంఛ లెల్ల 
సపఫలితంబు వేయు 3 సర్వ సర్వ్వంసవో 
రకుకుంకు దనుజ 4 రిశ్షకుండు. 


మక -రాయనకాలంబున 

నకలంకోదారినవన స స్ట మౌాశళ)యుం గడునం 
దకథరు నిరుపము భఖ క్‌ి 

సుకృతాత్శకు "'లెవ్వంరైనం 3 జూచెదశేనిన్‌. 


కలువ. నిర్గుక్తులె యతి $ కౌతుక మునం 
బొదలి పిమ్మట నిర్వాణ 3 పదము గాంతు 
కాకుళాధిప మహిమ న 3 కాంతభకు 
లాత్సు నుతియింప శీవారి $ వా న్రమునను. 


88 


రర 


86 


87 


ంచు నివి మొదలగు సమస్త స్త పుణ్యదినంబులయందు 


వావీ కేశు నారాధించు మ ర్య లిహాంబునం దనుదినభేగభాగ్య సం కుదె వ్‌ 


భవంబులం బొదలి యనంతరంబ శరీరావసాననమయంబున నిత్యము క్ష క్ర చే 


తంబగున్న్య వికుంఠ పడ పాప్తు లగుదు రనిన విని మునులు Se 


వై రంత హు మజీయు నిట్లనియె. 


58 


నిరతము నీగతి సంవ 

తృరములు మాస రు పక్ష * సకలదినముల౯ 
వరుస సమర్చన లలరకా 

తిరుకల్యాణోత్సవం బు] దర త వెలయున్‌. 


వ, అడి యెటనిన. 
cn 


ఉ. వాహన యాగశాొలలు వి  వావా సుఖోచితరత్న మంటప 


(పాహిత రత్నకుడ్య నవ 4 రంగ కవాట వితానగోపుర 
(శీవారి మందిరాంగణ వి] చిత నవభ్యజ స్మ్యతగేవా సం 
దోవాసనుతోరణాదు లతి శ తోరముగా రచియింపం జేసియున్‌, 


గిరి సదృశతర శతాంగో 

త్క-ర కరిచయ తురగశత ప 3 దాతిగ సేనా 
పరివృతులై చని కాకుళ 

పురగోపురమందు నృపులు * పొరింబొరి ధరణిన్‌. 


= వీడియ నియమింప సై నిక శ వితతి యలరు 


రంగదభంక బోర్చి వా * రాళికరణిం 
బటకుటీర సితధ్వజ ? బహుళవమనుజ 
పహాలహలధ్యను "అఆసలోం గా $ హాళలు మొజయ, 


వ, అంత, 


. కోరిన పప్పు ఓఏయ్యుములు శ కూరలుం గాయలు నాజ్య తై లకా 


శ్న్‌ర'పటీర చూర్ద్యనవ $ చితపటంబులు ఖండశరగారల్‌ 
నారికెడంపుబోళ లద 3 నంబుగం గం|చ ఏడారు డొకగరా బం 
డారము లుల్లసిల్లు నివి * డంబుగ నేత)మవహోత్సవంబుగన్‌ . 


= అంతట సహ్యాజూ సరి దు 9 దంచిత తీర్భకృతావగాహు శీ 


కాంతునియాగ్యయానగతు $ గా నొనరించియు భ్యదవముంటపొ 
భ్యాంతర వీవు చారువుణి శ హాటక శోభిత సింవాపీకి వే 


ఊచాంతవచోవిలాస వసు * థఛావురళోటి భజింపం జెంపుగన్‌. 
12 


89 


89 
90 


91 


92 


98 


94 


95 


96 


90 


క్ల 


eer 


ar 


వల్ల ఛభాభ్యదయము 


ఆవ్షీణ విభవ మెసలో వి 

లడశుణ్ణ వాద్య|పభద 3 లాస్యము లఅలరకా 

లకు కళ్యా ణాత్మక 

దీక్షంబాంచాహ్ని కాను * దిన శుభ మొనరన్‌. 97 


కలమాన్నంబు నపూపపాయసఖ్బుతాం 3 గార పసూపాడి భు 

క్తుల సంతృప్తులంజేసి వ_ప్రజనసం $ దోవాంబులం బొందుగా 

నలై (తంపువళక్షపవతిరుక 3 ల్యాణోత్పవం బర్థి ది 

గప్రలయఖ్యాతిగయ 'జేయంగా హాదిశతాం 3 గ(పాంగళారూఢతన్‌ . 98 


_ హొయలుగా నచటివై 4 |తోత్సవ సమయంబు 


నందున నంత (జబ స్‌ పా్ళుండనాథు. 
డాద్యంతళూన్యుండు 3 హరవిరించ్యర్థితు. 

డగు రమూవల్ల భుం 3 డతులమహివు 
నుదయా[దిమోందం (బ $ దో్య్వోతను కై వడి 

రత్న సానుమునోహా 3 రమ్ములైన 
రథముమై శోభా వి 5 రాజితంబుగ సిత 

చ్చత్ర ధ్వజాంచిత * చామరములు 
మెజయ వేంచేసి జనపరం * పరలు పొగడ 
వందిమాగధకోటి ౩ 3) వార మవుర 
గాననృత్య వినోద సం$ తాన వివిధ 
భూరి భేరీనినాదముల్‌ 34 భోరుకలం-గ, 99 


= సురభిచంపక తెల 5 పరివి_క్షరంజిత 


కరదీపీకాసము 4 త్క-రము వెలు 
సరయు కణుగ్యజు సామ గానంబుల 

బ్రాహ్మణ కోణులు శ భజనసేయ 
మాళవ నేపాళ * మలయాళ పాంచాల 

చోళ భూపాలకుల్‌ * సురటు లిడల 


=. రంగసలుమోబు చొక్కు-పుం జె * రంగులు. జీరలు బెళుగా పింజలుక్‌ 


చతుర్థాశ్వాసము 


కటక కళిం గాంగ 5 కాన్ళీర కుతులు వా 
సములతో నాల వ శ టములు పట 
అవనే ఆం a) 


* నసకలజనరంజనీయ నం + చార విరళ 


వె ఖరికి నగతలమున $ వలను మిగుల 
వమూటికిని వేతహాస్తు లా 3 ర్భాటముగను 
జరజకి గావించుచును బరా $4 బరులుెసీయ. 


రింగులు వార? గట్టి బవి శ ఆల్‌ నొలుసుల్‌ ముదల నజూళువా 
బంగరు సొమ్ము లంగముల శ వాగుగం డాలిచి మేళయు కనవా 
రాంగన లుర్విమవై నభిన 3 యంబున నాడ వినోదవై ఖరిన్‌. 


= రాజపథంబునం జనలో 3 రాజనిభ్రానన లప్పురంపు మ్‌ 


న 


ఖ్‌ 


భా9జితసౌధపిధి నను 4 రాగము లుష్పతిలంగ నెకిరా ని 
రాజనభాజనంబులు క 3? రంబుల రంజిల నొప్పుదేవతా 
రాజి విమానరాజముల $ రత్నపుటారతు లె త్తిరో యనన్‌. 


నగరపురంధు, లెల్లెడం బు శ నపున రుత్సవవేళలందునక౯ా 
సొగసుగ మేడలం బాలిచి 5 శుభతరాకుత పుషృవాక్రకా 
ద్యగణిత మైన సేసలు న +) యంబునం జల్లలోం జూడ నొష్వుసి 
పగిడివిమానయాననుర * భావులపువ్వులవాన కే వడిన్‌ . 


ఇందు నిభాస్య లుప్పురిగ 5 అెక్కి-గ వాతుల నిక్కి చూచు-చో 

నై ందవఖండవకాళు లయి * యం గన లచ్యుత సేవకేంగి గో 
విందుని శెండుపార్ళ ఏముల 3 వియ్యపు మేళములక్వహాంచి రకా 
చందము దోంచెం జకధరు 9 సన్నిధిసౌథము లద్భుతంబుగన్‌ . 


= కొందబటు మందగామిను ల 3 కుంఠితమంగళరంగవల్లి కా 


సుందరభి త్తిభాగపరి 3 శోభితతోరణపార్శ భూము లం 
దందము మాజి వకా_క్తికపు శ టారతు లర్పణాసీయు టొప్పుంబా 
రలదర ఫెావు లెల్ల బరి 4 రంభణ కెలికి -వీండిరోయనన్‌ 


ర్న 


100 


10! 


102 


108 


104 


105 


09 వల్ల భాభ్యుదయ ము 


ఉ. హోరవిభూపణాంబర చ 5 యాద్యకలంకపరిమ్య్చూతాంగులై 
వారిజనేత లిర్వు రొక ఏ వంకం గనుంగొనం బొల్సి రాబహి 
శరము చెంత నంచిత భు 3 జాంతర భాజనయుగ్గరంజిత 
స్ఫారకుచదయ ద్విగుణ 3 భర్మఘటంపునివాళులోయనన్‌ . 


మ. అరవిందాశీయొక రు పాండురపటీ 3 రాలేప మెనంతట౯ 
వారి యేలేరం [బపతి వా స్తముల౯జే శ యం గన్లొనం బాళ్చె ని 
ఘ్లురతత్పీనపయోధరద్వయ మునే ల్‌ సుస్వర్హఖక్టూర క 


ర్క-రొకాకుంఛయుగంబు కానిక యొసం 3 గం డెచ్చెనో నా వెసన్‌. 


న్‌ 


అంగన లాగ్భహోంగ ణము + లందుం గనుంగొన నిల్తు రట్లు శీ 
రంగదురంబు సామి శిబి * రంబులకేలౌడు వేళం దత్పుర 
(పాంగణ వాటికాతలము 4 లందు విచితముగా రచించి (యా 
సంగతి రంగుగా నిడిన  చక్క-ని బంగరుబొమ్ములో యనన్‌. 


ఉ. చక్క-ని మోహానాంగి యల 3 జవ్వని చివ్వున లేచి నవ్వుచుక 
నికుూ-చు _మొకురాచుం దను వి 3 నిర్శలకాంతులు పర్వ గర్వపుం 
జక్క వదోయిం బోలెడి కు 3 చద్వాయముం గరు పారం దారుచుం 
దక్కు-చు వచ్చె నొకఠావని ? తామణి తామరసాషము డాయగన్‌. 


ఉ, తెల్లనిచీరగట్టుక ర? తిక్రియ కాయిత మైనయట్లు గా 
నల్లన జిన్నిచన్లవ నొ  యారపుంబయ్యెదం దూల నబ్దుమే 
నల్లుని నల్లగ ల్వపువు 3 టమ్ము విధమున వల్పు గుల్క-గా 
నల్లనిమేనితో నలక 3 నాతియుకర్తు సమీపవ ర్తియె. 


ఉ. చాన యొకర్తు చన్నుగవ 3 సందున బయ్యెద నివ్వటిల్లుత 
తీనపఆయోధరదషయము  విక్కటిల౯ వెసం గంచుకంబునక౯ా 
గానంగ నయ్యె నాహారికిం * గానుక ెచ్చుదదీయయావనో 
చ్యానవనొ చితాతిగము 3 తంగజజంభ్లల సత్సలాకృతిన్‌. 


చ. కులుకుమిటారి గబ్బి చను 3 గుబ్బలకోములి యూర్తు థూ రత౯ా 
వలిపపునైకపై జరుగు + వాటముగా వలెవాటుపైంట కొం 


106 


107 


108 


109 


110 


11 


చతుర్థాశ్వాసము 98 


గలర మురారి గన్లాన ర * యంబున రా గుచయుగ్గ మయ్యెడ౯ 
వల నిడి తెచ్చుజక్క-వగ ౫ వం దలంపించు మనోహారాకృతిన్‌. 112 


=. మగువలు కొంద జెల్లెడల + మాడుగుల౯ వసియించి గుంపుల 
జగదభివంద్యుండై న హరి 4 చందము పొందుగం జూచి నెమ్మది౯ 
బొగడం దొడంగి రీగతి న + భోవముణి జృం భితకాంతిజాలుని౯ 

నగధరుం బద్భునాభు సుగు  ణంబులుC బల్మరు నుగ్వడింపు చున్‌. 118 


ద కావ తార ములు 


= వామ యితండు తామరసన 5 సంభనునిం గికురించి నె గమ 

సోము *మలిముచుం డుదధిం 4 జొచ్చిన డా మగమీానురూపమై 
సోమకుం (దుంచి యానలిన 9 నూతికిం దెచ్చి తదియుబుగ్యుజు 
స్పామములు న్నధర్వణ మొ * సంగాను దొల్లి యుడారవైఖరిన్‌. 114 


. అమృతా పేశక్షనుబేవదానవులు దు 3 గ్లాబ్ధీ్‌ మహామందరా 

గముం గవ్యం బానరించి వాసుకి నమో 3 భుస్భెర్యత౯ రజ్ఞుగా 

నమరం జుట్టి మథింప ందద్దిరి భరం 3 బై యాగంలేకున్న య దాం 
గమశాకారము బూని తాల్చెం జరమాం 3 గంబందుం గంజాననా. 115 


=, పుడమియుం జుట్ట. జుట్టుకొసి $ పోవ నాతపనియనే తుని౯ 

బొడ వడంగించ వే సవన * పోత్రియునై రభసం బెలర్ప ముకా 

జలనిధి. జొచ్చి యిీతం డతి  సాహసశాలి సురానుకూలుండై 

తడయక కొమ్మునకా ధరణిం 3 దాలిచి |క్రమ్మర నుద్ధరింపండే., 116 


. పెరవక తాతీకంబమున 3 వెల్వడి దివ్యులు సన్నుతింప6గా 
నరహారివేషథారి యయి * నాలి నతం డతినిష్టురంబునక 

బొరలు తటి౯ హిరణ్యకళి $ పు౯ా నఖరో(గతరాసిథారలకా 

బారిగొని తత్తనూభవునిం * (బోచె ననూనపరా(క్రమంబునన్‌ . 117 


1. క. మునవల్లభుండా, చ మమలినల్ల భుండు. 


94 వల్ల భాభ్యదయము 


ఉ. వారిజన్నేతి తొల్లి సుర 3 వర్యునకై బలిచ కవ ర్హినిం 
జేరి పద్యతయం బవనిం $ జిత్తము రంజిల వేడి యావెహారా 
దారురసాతలంబునళకుం 4 డాంచిన వామనదివ్యమూరర్తి నిం 
డారంగ నా(కమించె నభి + యాతివిఘాతి జగత్‌ (పపూర్తుండై . 118 


చ. ఇరువది యొుకిర-మాణు వను 3 ధేశవరేణ్యుల గండిగొడ్డట౯ 
బొరిం బరిమూర్చి త|దుధిర + పూరము నై దుసదంబులై తగా 
ధరణి నొనర్చి చేవవీత్స * తర్పణముల్‌ రచియించినట్టి యా 
పరశువవహాభిరావుతను 3 భాసితుండై నతం డతంజే సుమో !. 119 


ఉ. చందనగంధి కౌరిగుణ * సంగతు లద్భుతరీతుతా దశ 
స్యందిననందనుండయి ర 4 యంబునం గానల కేశి జానకి 
సుందరి నోలుపోయి రణ 4 శూరకపిప/కరంబుయ గహార్చియుక 
బొందు వారి గట్టు శర శ పూరముచే దశకంఠుం దు)౦పండే. 120 


చ. కరమున లాంగలం బమరం 4 గాలియఖేడికి నగంజన్నుుంై 
సురభులం గాచి బాల్యమున 3 జూక్కపు గోపనితంబినీసము 
త్క-రపరిరంభ కేళి దగి 3 చై తృసమూహము. ద్ఫుంచి హస్తనా 
పురిం బెకలించె నీ పురువ * పుంగవుం డద్భుతవిక )ముంబునన్‌ . 121 


చ. చలదళకోటరంబునం బ్ర 4 సన్నత నొందియు బాద్దభావనా 
బలమున రాశుసాంగనలు * భగ్న తరవతజాలు తాటగా 
నలరిచి మార్లణాకృతియు 3 నై త్రిపురంబులు నొక్క-పెట్టునం 
7లిచెం దదీయసాహాసము * శకేవలమే వివరింప మానినీ. 122 


చ. కలికి తురుషు-రాణ్ణైికర * గర్వ మడంప హయాధిభాథు౫ 
ములలపచు మార్తురం గెలిచి 5 మేదినిం దొల్లిటిభంగి భర్మముల్‌ 
నిలుపలులం డితండు కవు * నీయ గుణాకరు డబ్బ నేత్తు)౦డు 
జ్జ పలక నకాంబరుండు రిపు స్ట జాలనిబర్హ్ల్ల ఆశ 'ర్యధుర్యుండై . 125 


మ. లలనా యాతం డనంతపాలకునిపా * ల౯ా బాలవిప[క్రియా 
కలనాదంభత భూమిడాన మడుగం 4 గారుణ్యు-డ్రై యియ్య భూ 


చతుర్థాశ్వాసము 


తలజానంబు పరిిగహించచె ఎల న 4 దా తీశుభాగ్యంబు సుం 


పలరం గాపుర మిోసురంబు రమణీ + యం బయ్యా నం చెంచలాన్‌. 


లమ్మీ (శ్రీపారుల వాదము. 


= విభవ మెలర్పం జ(క్రి తిరు 3 వీథులం కేల్‌ జగజ్జీగవ స 


(దభస మహార్భటిం దిరిగి * రా నపు డాధ్వుని యాలకింపంా 
నభినవగీతవాద్యనట స్ట నాదివినోదపటిన్హుం డౌ సయం 
(పభు వని తోంచి లవీగ్రయుం గ శ వాట నిబంధన దండన (కుథన్‌ 


స్ట (వణతరుచిరాంగ నారా 


యణ వోరంతర నిరంత 3 రా(శయ యగుచు౯ా 
(బణయామర్శ ఇమున సన 
ద్దుణవతియగు చెలిమిక శె $ తో నిటు బలిశెన్‌. 


స డ్వారసమిపభూస్థలి నశ ద్మభతరార్భటి భేరికాను భాం 


కారనినాదభి రవము $ గాం బరివారమహాజనంబుతోం 
జేరలగ వచ్చి నిల్చిరి వి + చిత్రము వా రెవ రిట్లు ర్మాతి రాం 
గారణ మేమి యం చడిగి 3 (గకుగాన నాకు నెజటుంగల జెప్పువిరా ! 


. అని నియమింప నచ్చోటికిం జని వారలతో నిట్లనియె. 


. రాయ నముహానుభావ యప * రాతిరి లోకభయంకరంబుగా 


నాయుధపాణు లయ్యు నభి $ యాతిపరంపర6 బెం పణంప వి 
చ్చయుటగాక యంచు మది  జింతిలి ని న్నడు౫గంగ బంపి నీ 
బాయ విరోధు లెవ్ళ రని సంశయ సను త్తి రమావధూటియున్‌ . 


* అనిన (శ్రీహరి యిట్లనియె. 


వారిజగంధి దిగ్విజయ * వైఖరి లోకచయంబునందు బృం 
దారకవారయు కముగ 3 నారదతుంబురగీయమాన సం 
వారుండ నా శకాజింగియును * సాగరజాధను నన్ను నాలి యా 
చేరిక రాయబారము ఏ + చితముగా రచియింప నేటికిన్‌ . 


అనిన శ్రీదేవి యిట్లనియె, 


95 


124 


125 


126 


127 


1928 


129 
180 


181 
182 


96 


G. 


వల్ల ఛాభ్యదయము 


3 రవబాంధనుకా విడని  కౌముదిచాడ్స్చున మేఘయు కశ్ళం 
గారతటిద్వి భాతిం గుతు * కం బలరం భవదీయణారువి 
స్ఫారభుజాంతరా[శ్రయము. బాయని న న్నిటు నిల్పి ర్మాత్రిసం 
చార మొనర్పు కేమి కడు * జాగుగ నిట్లు జనార్షనావ్యాయా. 


+ వారియి టసియె. 
మమ 


. సుకరముగా ([పవేశమగు * సూరిజన స్తవనీయు నన్ను నే 


టికి బహు తర్భనంబుల గ 3 డింది వివర్లత చూచి జేవతా 
(పకరయ-తంబుగా బయట 9 వాకిట నిల్సి మదీయెసీవకా 
నికరము లెల్ల నించుక గ * ణించక తాపనపేయు దిందిరా !. 


: (శ్రీదేవి యి ట్లనియె. 


- కాముకవృ త్తి నింత కని + కారము లేక భవత్ప్రసేవక 


సోమయుతంబుగా రజని * దొంగలు (దిమ్మురునట్టి (పొద్దునం 
చామరు రీతిగా దిరిగి * పాయని కూరిమితోడ వచ్చి తౌ 
'నేమము గల్లు నీదు కర 4 శీయము తేటపడక౯ా జనార్షనా ! 


= నాది యి టదియె. 
cn 


. పాతకుల౯ వధించి నిర $ పొయముగా నిల సజ్జ్ఞనాఘముం 


(భీతి దలిర్చం (బోచి యభి 3 వృద్ధిగ భరము నిల్పం గోరి వి 
ఖ్యాతిగం బుెక్టైద౯ (బతియు 3 గంబున నెప్పుడు దుష్టరాతస 


(వాతముతో ర ఆ మొన శ రకా బహాుుకాలఏిలంబ మయ్యిడ్‌న్‌ . 


é (క్రీదేవి యి ట్లునియె. 


శిరమున నావహిల్లు తుల 3 సీసముదంచితసౌారభంబు మి 
యురమున (క్రీ) సుగంధ మగు $ చుండును దేవరకుతీలో జగ 
దృరణనితాంత వాసనలు $ తావకనాభివిధాతసౌరభం 
బిరువుగం బాదపద్ధుముల 3 నేర్పడుంగా నిగమాంతవాసనల్‌. 


188 


184 


185 


186 


187 


188 


189 


140 


141 


వ, 


చతుర్థాశ్వాసము 


అట్టి సఏవీరు మేనియంశదనఫఘ చరిత 


గంధమృుగ నాభికాపుపష్పు శ కలితముగను 
పరిమలించుట దేమొకో 4 భాసురముగ 
వింతలయి తో౭చు మదికి న $ త్యంతముగను, 


హారి యి ల్లనియె. 


. దుష్టనిశాదనేంద్రుల నె 3 దురొని భండనసీమలోన నా 


కష్టుల నందఆం దునిమి * కౌతుక ముప్పతిలంగంజేయం దా 
మిష్టతరంబుగా సుర ల $ నేకవిధంబుల.6 తాల 
వృష్టి మమొనర్ప్చ నయ్యె నఖి 3 వృద్ధిగ వాసన నిందిరాస 


(శ్రీచేవి యి ట్లనియె. 


. సురుచిర పూర్ణ చందుగతి 4 శాంపగు మొముఖమండలంబునే 
డరయ పామాంబుశీకర చ్‌ యంబునం దోయగు కుకేశయంబు నా 


జిరు-చెవు టావహిల్లుటకు. 3 జిత మి చే ముకొ జారచోరేశే 
ఖర కపట[పవీణగుణ 3 కౌశల శేశవ నందశైశవా ! 


+, పారి యిట్లనియె. 


. గమనశతాంగ ముద్ధతము $ గాం జనునప్పుడు చామరాతేప 
(తములు Me స నను 4 దారొూని కూడంగ లేక పిమ్చుటక్‌ 


(గమమున నిల్బగా|తమున * రాతి సమిారము సోశకున్న ని 
చమటయు నంకురించె సర $ సిరుహాసదష్టదనాొ నిరంజనా !. 


: (శ్రీదేవి యి టనియె. 
౧ 


. బాలశశి పభ౯ మదన + భాసురచాపకిఖాభవకశే 


ఖాలలితంబులే మృదుల 9 గాత్రము కింశుకపుప్పసౌమ్యకి 
లాలము లుల్లసిల్హ బహు శ భఇంబుగ నీనఖరాగ శేఖ లే 


లోలితమ యెన్టీం చామరస $ లోచన యానతి యిన్ను సమ్మతిన్‌ * 


18 


97 


142 


1438 


144 


145 


146 


147 


148 


149 


150 


98 వల్ల భాభ్యదయము 


వ. అనిన (శ్రీహరి యి ట్లనియె. 

. కడవ్వలయంనుం జెంది మృగ $ యారతి భూరువాకుంజపుంజముల్‌ 
తడయకి చొచ్చి వచ్చుతత 3 దాంకినముం[డసళొంకిముండ్ర చే 
నొడలున జీర లయ్యె నఖ 3 రో|గకృతంబులు గావు కాయమే 
ర్పడం గనుంగొంటివేని యప 4 కీర్తి మనంబును జెంద దిందిరా. 


లి 


వ. అనిన (శీచేవి యి మని య 
చ. ఆరయంగ మౌ_క్షికానికట * మందు వసించిన విద్రువముంబు నా 
డరహనీత (పదీ ప్రమగు * తావకవింబఫలాధరంబు ని 
ఫు రతర కీరచంచుపుట * చుంబితపల్లవశేఖం బాల్పు సుం 
డర రదనత్ష్స్షత్మ వణ యు $ తంబుగ నేమికతంబా తెల్బుమా ! 
వ. శ్రీవారి యి ట్లనియె. 


FA 


. సురసముదాయమాన్యము! వ * చో పరుపాసురసై న్యదై న్యము౯ 
బరువడి నొందంజేయుశరి 4 భాసుర పాండుర పాంచజన్యముక 
ఉరవడి కొత్తి యూంద నధ 3 రోవృతలంబున నిట్లు గంట్లుగా 
నొరసిన యట్టి నొక్క, లివి 5 యోకలశాంబుధికన్యకామణీ !, 

వ (నీబేవి యి ఖనియె. 

క. వారినీల నిభశ్యామల 

తరనుండర తావకాచ్చ $ తనువందున సను 
స్థిర కాళ్ళర వారి[చా 
స్పురితాంకము లేము $ పురువపుంగవ వెపుమూ ! 

వ వారియి బని యె. 

క విక చారవిందహాల్లక 

నికరాకర నికటభూమి * నిలిచినమెడలకా 

(కకటముగ మారుతాహాతి 

నకలంక |పసవరజము శ లంకు శుభాంగీ ! 


151 


152 
158 


154 
155 


156 
157 


158 
159 


160 


1. “అ వవోపరుషూ *” వద్యపరవు అనుటకు కవి ఈ వచోపఠున. ” అని వాడియంంె 


సమూ! 


వో, 


గ్‌, 


చతు op శ్వా సము 
(శ్రీదేవి యి ట్లనియె, 
పుండరీక నిభంబులై శ భువనమోహ 
నంబులై నట్టి మొ నయ * నంబు లీష్పు 


డరుణకాంతి * యుతంబులు శ నగుటకేమి 
కారణంబు సుఛాబ్ది సం $ చార చెపుమ'!. 


* పారియి టనియె. 
౧ 


. వనజదళాశ్నీ దై త్యపరి 3 వారమునెల్ల నమర్ష ణంబుచేం 


గనుంగొన నయ్యె నీ యరుణ * కాంతి మదీయ విలోచనంబు లీ 
యనువ్రగ నున్నరీతియు య 3 థాన్టతరంబుగ సాశీరాపణం 
బును రచియింతు నింకం దల $ పోయక నమ్ముము నెమ్మునంబునన్‌ . 


వ (శ్రీదేవి యి టనియె. 


= జగములకెల్ల సాశ్నీ వయి * సర్వమయుండనవు నైన నీకునుకా 


వదగవగుసాథ్నీ యొవ్వు రిలం శ దామరసాకు మయొజుంగం జెప్పుమూ 
మగువలు ముద్ధలాదు రను + మానము మానుపు మన్న నా సమో 
పగు లగు నిందు? జందుని న 4 భస్వు దనంగుల నుగ్గడించినన్‌. 


: (శ్రీదేవి (మజియు) ని ట్రనియె. 


. చకులత నర్గరా|త్రికడ ఖ్‌ సంయమివర్యునిపంచం చేరి సీ 


చపుయ్ళకవాకు చందమున 3 శబ 'మొనర్చియు గాతమాంగనక౯ా 
గకటము చేసి కూడె నటు * గాక జగం బెజులోంగ గోతఖే 
దపునటకుండు నీకుం దగు * తథ్వపుసావ్నీ బిడౌజుం డచ్యుతా ! 


* జనరుని వెల్త్లయబుచ్చి సవా $ జాగ్ఫవావాటికి "జే టోనర్చి వం 


చన గురుపత్నిం జెందియు ని * శాచరుండై న కళంకచేహి పు 
ట్రిన సుతుతోడ వైరము క శ డిందిగం బూనుచునుక్‌ (బదోవ మం 
దున నవతారమైన బహు $ దోవి నిశాపతి సావ్నీ కరవ, 





1. చ. సమన్వితంబులగు 2. దగియగుసావీ,. 


99 


161 


162 


1683 


164 
165 


166 


167 


168 


169 


100 వల్ల ఛాభ్యు దయ ము 


వ మోయు గంధవవా ఐిందితంబు. 


sh. 


. చంచల కతి లోకపరి 4 చారకవృ త్రి సమ స్తమానిసీ 
వంచకుండయ్యు మర్మము అ] వశ్యము లంటుచు నుండు గానరా 
కొ ంచుకి యన సద్దుణనము శ లితనియందు గణింపం గంచుకీ 
సంచయభు కమె తనకి 4 చావక చిెళ- సమారు. జారయన్‌ . 


ఉ. వావిరిం బూవుటముం)లను $ వారక చెల్లెలు దలికూ తురు౯ా 
భావము: దకిక యెల్ల పుడు $ పాలసువృ త్తిని నేర్చుచుండి యా 
సోవక మానభంగ మయి * పోడిమి లేక చరించు నీగతి౯ 
వావి యెజుంగచేరని వి + వర్టుండు భఛభావజుం జెన్నిభంగులన్‌ . 


క, కొరగాని యట్టి కుహానా 
పరివారము మోకు గలదు శ బహుసాదీకి ఛా 
సురముగ నెల్లపు డదియె 
వెరవుగ నటియించుమా వి $ వేకభురిణా !, 


వ. వారి యి టనియె. 
ఛు 


ఉ. శతమఖముఖ్యులై నబహు * సాత్వులనెల్ల 6 దిరసరారించి ప 
కాతి విక నెద్ది మైనం బరి $ కింప నుపాయ మెబుంగరాదు స 
మృత మగునట్లుగా నొక (ప 3) మూణ మొనర్చెద నన్న నప్పుడు౯ 
జతురతరాపమేయగుణ 3 శాలివి సీపరిమాణ మెట్టిదో, 


వ. హారి మజియు ని ట్రనియె. 


చ, సలిలభర (పవాహమున శ సత్యముసల్పెద జాత వేదకీ 
లలవడి జొచ్చి నేను మృదు 3 లంబుగ వచ్చెద ఘోరసర్పమనుల్‌ 
వలనుగ6 గలం బృకైద [భు $ వంబుగ నమ్మిక దోంచునట్లుగా 
సలిపెద బాస చందనవా $ జా జలజూయతఛచారులోచనా |. 


వ. (శ్రీదేవి యి ట్లనియె. 


170 


[71 


172 


178 


174 


175 


176 


177 


178 


G. 


చతుర్థాశ్వాసము 


వారిధి మధ్యమండిర మ $ వశ్యము నొంది దవానలంబును౯ా 
బారణచేనసి (కూరతర $ పన్న గరాట్సరితల్స మందునకా 

ధీరతం బవ్వళించుటయు * దేవరవారికి నై జకృత్యముల్‌ 
గారడి చూప నేమిటికిం ? గాంతలచెంతల వింతగా వారీ! 


+ అనిన వాది యి క్రసియె. 


* సరసిజప్మ్యతన్నేతి నెర 3) జాూణవు నీవు నసత్యముం దిర 


స్క-రణ మొనర్చి భురి-నను 3 సాహసవైఖరి దూఆతీ తౌ బలీ 
కురుషతరాంతరంగలు క్ర $4 పారహితల్‌ తరుణుల్‌ తలంప వే 


గిరముగ నీదు కోరె- యటిం శ గింపుము తద్విధ మే నొనశ్పెదన్‌. 


* అనిన, 


శ్రీపతి నాదరంబున గు 5 శేశయమ్మిత్రునిం గర్భసాకి ను 
ద్దీపితలోకలోచనునిం 3 దిగ్భకరు౯ భువనాస్తు వేదవి 
చాస్రపరిచర్యు నరము న 4 హాఃపతి సాశ్నీ యొనర్పుమిో తిరు 
కాపులు పుత్తు నంచుం బలు $ కకా హరి హరకటాతు.వై ఖరిన్‌, 


=. ఛావమునం దలంచినవి 4 ఛాకరుం జేలలోయ దూర్చు నెజ్బగాం 


గావిదిపొఆఅ నంతట కు 4 క (పకరార్భటు లుల్ల సిల్లంగా6 
గోవెల నెల్లెడం జలంగ్‌ * కూయయం బువూ-రోహా చయ్యనళ౯ 
గావలివారినిం బిలిచి * కాపులు దీయ ననుజ్ఞ యిచ్చినన్‌., 


అంత, 


రాజసేరిత లై పుర 

రాజానన లెల్ల దేవ 3 రాజున కొగి నీ 
రాజనము లొనంగి పూవులు 

లాజలు నక్షుతలుం జలి $ లాలనచేయన్‌. 


పాలయలుక మూని యొయ్యన( 
గలుముల జవరాలు విభుని 3 గన్గని కాతూ 


101 


179 


180 


181 
182 


1858 


184 


185 


186 


102 వల్ల ఛాభ్యు దయము 


౭ 


నాల ములర౭ గలసి కాంతుయు. 
దళుకొత్త ఏనోదరితి శ దనరలో మణియన్‌. 187 


3 (శళకాకుళాహ్వాయ 3 శేతంబునందున 


రచియించు సుకృుతంబు $ రమ్వాముగను 
కొంచముననుగో టీ $ గుణితమై యొక్హూగ 
- నచ్చటంజేసిన 3 యఘము లల 
నష్పూజె నశియించు 9 ననుమానమేతేదు 
హారికృతేంబులు విన 3 నఘుహరములు 
ఈ [(పకారంబున $ నెను కాకుళపతి 
మాహాత మనెడి 3 యామహితమైన 


వల్ల భాభ్యదయ మిడి శ వలను మిగుల 

వినిన జదివినవారికి శ విభవయు క్తి 

నాయురారోగ్యసంపద /. లతిశయిల్లు 

నిందిరానాథుకరుణం $ జెన్నూంది మెవుడు. 158 


+ పారినారాయణవాసుదేవ నరసిం శ జహోనంద గోవింద డీ 


ధర దామోదర చ కపాణి యనుచుకా $ ఛ్యానంబుంగావించు న 
న్నరజాలంబున కిష్టవస్తుఫ స్తుఫలసం 3 తానం బొసంగున్‌ దయా 
పరుం డాద్యంతవిహీనుం డచ్యుతుండు గీ 3) ర్వాణార్చితాంగుం డిలన్‌. 189 


* హూతము మెఆజయసూతుం 3 డ్మీపకారమ్మున 


నానతీయపౌన $ కాదమునులు 
విని ముదంబుతోడ 3 వికదంబుగాం గాకు 


కేసు కిం బొదవి * రెలమి మిగుల, 190 


స్ట అనిశ ధ్యానమునీం[దలోకహృదయా 3 బై థిహపాడారవిం 


దనతానంద జగన్ని వేశవరజుం $ శాదుర్ధన కేశిఖం 


చతుర్థాశ్వాసము 108 


డనచకాసి గదాదిసాధననుకృ్ళ $ ఫాకూ లదేశాధిబా 
స నరాధీశ్వరపవూజతాం[ఘియుగ సం 4 సాశరార్గ వోత్తారకా, 191 


క్‌ (శీరమ్యుతర భుజూంతర 
నారదతుంబురనుగాన $4 నందితగంగా 
తీర శరణ్య సమాగత 
వారిజ భవ రుదగేోయ 1 వల్లభరాయా ! 192 


(సగపణి. (క్రీరమా వల్లభా * శీరవారాశి సం 
బార భఘూరాబ్ది సం $4 సారరత్నాక గో 
తారపాదారవిం 4 డానతానీక మం 
దార బృంచారకా $ భారనారాయణా |! 


గద్య. ఇది (స్ర్రీమ తిరుమల తాత పరు గురుచరణారుణాబ్బయుగళ  స్యమూశ 
యణ  దొరితలతాలవిత, వారితసగో[తవవి(త్ర భట్ట వెనువు రికులోడ్భవ 
గోపాలసచివతనూభవ విద్వజ్ఞనవినుతాభిరావు కోదండ రామ పణీతం 
బైన (బహ్మాండపురాణో త్తరఖండంబున వల్ల ఛాభ్యుదయం బనెడి (ప్రకా 
కుళ వేత మూాహోత్చ న్రంబునందు సర్వంబును జతుర్ధాశ్వాసము. 


గ్‌, విక్రమాఖ్యాబ్ద కార్తిక శ విశదపక్ష 
పూర్ణమాసికి వల్లభా 3 భ్యుదయమె ల్ల 
బూ ర్హిగ నొనక్చె భట్లపెన్‌ * మర్తివంశ 
రత్న మిోాభువి కో దండ శ రామనుకవి. 


